మల్లినాథసూరి 
జీవితము-రచనలు 


(ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి బహుమతి పొందినది) 


రచయితలు 
క్రీ శే. బృందావనం రామానుజాచార్యులు భాషాప్రవీణ 
కీశే. డా॥ గుమ్మా శంకరరావు ఎం.ఏ., పి. హెచ్‌డి. 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


1. ఉపోద్నాతము 


భారతీయ విజ్ఞానానికి సంస్కృతికీ కాణాచి అయిన సంస్కృత వాజ్మయాన్ని 
ప్రాచీనకాలంనుంచీ అధ్యయనంచేస్తూ తమ అధ్యయన అధ్యాపన ఆచరణ ప్రచారాల 
ద్వారా ఆ భాషకు సేవచేస్తూ దాని అభివృద్ధికి కృషిచేస్తున్న వారిలో తెలుగువారి 
పాత్రకూడా చాలా విశిష్టమైనదే. వీరిలో పండితులుగా, కవులుగా, శాస్త్రవేత్తలుగా, 
వ్యాఖ్యాతలుగా, విమర్శకులుగా, మతాచార్యులుగా, తత్త్వవేత్తలుగా సంస్కృత 
వాజ్మయానికి సంబంధించిన వివిధరంగాల్లో సముచితస్థానాన్ని సంపాదించుకొన్నవారు 
శతాధికంగా ఉన్నారు. 

సారస్వత విమర్శ సంస్కృత సాహిత్య చరిత్రలోనే ముందు ఆరంభమయింది. 
భరతుడు, భామహుడు, దండి, ఆనందవర్ధనుడు, విద్యానాథుడు, అభినవగుప్తుడు 
మొదలైనవారు సాహితీ సౌందర్యాన్ని భిన్న భిన్న దృక్నోణాలతో వీక్షించి, సారస్వత 
విషయికంగా సమీక్షలుచేసి ఆసక్తికరమయిన చర్చలు అక్కడక్కడచేశారు. 

ధ్వని సిద్దాంతం వ్యాప్తిలోకి వచ్చేవరకు కావ్యం యొక్క పరమ ప్రయోజనాన్ని 
వివరించే ప్రయత్నం జరుగలేదు, అలంకార వృత్తి. రీతి, శయ్యాపాకాది యావత్మావ్య 
సామగ్రిలోనూ ధ్వని పరమోత్తమము. వాల్మీకి, కాళిదాస. శ్రీహర్నాడి మహాకవులకు 
సైతం ధ్వని ఆరాధ్యమయింది, కావ్యానికి శబ్దార్థాలు శరీరము ధ్వని జీవము అని 
ప్రామాణిక వచనము. ఉత్తమకవిత్వం ధ్వని ప్రధానం. ఇది రమణీయార్థాలను 
ధ్వనిస్తుందేతప్ప వాచ్యం చేయదు ఇది ప్రాజ్జులకు అమృతప్రాయమైనది. దీనిని 
మహోపాధ్యాయ సార్ధకనామదేయుడైన మల్లినాధ సూరి అనన్య సాధ్యాలైన ప్రతిభా 
పాండిత్యాలతో హర్షభట్టీయ, కాళిదాసీయాది మహా కవిత్వాగమాలకు భాష్యాలు వ్రాస్తూ 
జయప్రదంగా నిర్వహించాడు. “వ్యాఖ్యాస్య తేస్తురసభావ గుణార్థదోష సధ్వన్యలంకృతి 
రహస్య విదాం ముదే తత్‌.” అని స్పష్టంగా పేర్కొన్నాడు. మల్లినాథసూరి ఉత్తమ 
విమర్శకుడు, మహామనీషి, వ్యాఖ్యాత్భ చక్రవర్తి, పండిత మూర్ధన్యుడు, చుళికీకృత 
సకలశాస్తజలధి. మంత్ర తంత్ర ఆధ్యాత్మ విద్యలను, యోగవేదాంత రహస్యాలను 
ఎరిగినవాడు. సాహిత్య కవిత్వాల్లో ఆయన ప్రజ్ఞ నిరుపమానం. వ్యాఖ్యలలో అతని 


ఉపోదాతము 11 
యి 


ప్రజ్ఞ ప్రత్యేకంగా కనబడుతుంది. అనపేక్షిత విషయాలజోలికి పోక, మూలాన్ని 
అతిక్రమించక, అసిధారగా ప్రతిన నిర్వహించి, రసభావ గుణార్థదోష సధ్వన్యలంకృతి 
రహన్య విదులకు మోదాన్ని కూర్చటానికి వ్యాఖ్యానాన్ని సంతరించినవాడు 
స్వీయపాండిత్య ప్రాగల్బ్య ప్రకటనా లౌల్యంచేత ఇతర వ్యాఖ్యాతలు మూలాన్ని 
మరుగుపరిచే వ్యాఖ్యలువ్రాసి, మహాకవితలకు అపచారంచేశారు. మల్లినాథుడు 
కువ్యాక్యా విషమూర్చితలైన ఆ కవితలను సంజీవినిచే ఉజ్జీవింపజేసి ఉద్ధరించాడు. 
ఆ మహనీయ కవితలలోని కవితా సౌందర్యాన్ని ఆవిష్కరించడానికి సర్వజ్ఞుడైన 
మల్లినాథుడు పూనుకొనడం రసజ్ఞ లోకంయొక్క అదృష్టం. విజ్ఞులు మల్లినాథ సూరి 
వంటి మమాపండితుడు, వ్యాఖ్యాత నభూతో నభవిష్యతి అంటారు. అటువంటి 
మహనీయుని జీవితం గురించికాని రచనల గురించికాని ఇంతవరకూ ఎట్లాంటి 
గ్రంథమూ వెలువడ కుండటము విచారకరము. 

సాధారణంగా రాజుల చరిత్రలు కవుల జీవితాలు, గాయకుల కథలు, 
మహానాయకుల ప్రతిభా విశేషాలు గ్రంథస్థం కావడమూ చరిత్రలుగా రూపొందడమూ 
నేటివరకూ పరిపాటిగా వస్తున్న సంప్రదాయం. ఒక వ్యాఖ్యాతయొక్క జీవితచరిత్ర 
వ్రాయడానికి చేసే తొలి ప్రయత్నమిది. అయితే ప్రప్రథమంగా ఒక వ్యాఖ్యాత సమగ్ర 
చరిత్ర వ్రాయడానికి పూనుకోవడం సాహసమే అయినా అది సముచితమూ న్యాయమూ 
అని చెప్పక తప్పదు. శాస్త్రరహస్య ప్రదర్శకాలు, సహృదయ హృదయ రంజకాలు, 
పరితృజన సుబోధకాలూ, మనోవికాసహేతుకాలూ గ్రంథగ్రంథి విదళన క్షమాలూ, 
అసంఖ్యాలూ, రమణీయాలూ అయిన ఈతని వ్యాఖ్యానాలు వ్యాఖ్యాతల గౌరవాన్ని 
ఇనుమడింపచేసి ఈతని చరిత్ర వ్రాయడం సమంజసమే అని నిరూపిస్తున్నాయి. 

సంస్కృత వాజ్మయంలోని మహాకావ్యాలకు వ్యాఖ్య వ్రాసిన వారి అందరిలో 
చారిత్రవర్ధన, దక్షిణావర్తనాథాదులు చాలా ప్రసిద్దులు. మల్లినాథుడు చాలా ప్రముఖుడు. 

అందుచేతనే మల్లినాథ సూరి జీవితము - రచనలుగురించి సాధ్యమయినంతలో 
విషయ సేకరణచేసి గంథంగా రూపొందించే ప్రయత్నం చేయడం జిజ్ఞాసువులకూ 
విద్యార్థులకూ కూడా హర్షదాయక మవుతుందని భావిస్తున్నాము. 

కేవలం తెలుగుదేశంలోనే కాకుండా యావద్భారతంలోనూ ఖండ 
ఖండాంతరాలలోనూ కూడా సంస్కృత సాహిత్య జగత్తులో ప్రసిద్ధి పొందినవాడు 
మల్తినాథుడు. బహుళసంఖ్యలో ఉన్న ఇతని వ్యాఖ్యలు రమణీయాలై సులభశైలిలో 
విద్యార్థులపాలిటి కల్పవృక్షాలై విరాజిల్లుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు గల విశేష ప్రచారమే 


12 మల్లినాథసూరి జీవితము రచనలు 


మల్లినాథునికి వ్యాఖ్యాతృ చక్రవర్తి గౌరవాన్ని సంతరించింది. ఈ వ్యాఖ్యలలో 
ఇతనికిగల బహుముఖ శాస్త్రవైదుష్యమూ, లోకజ్జతా వెల్లడి అవుతున్నాయి. 

మన ప్రాచీనులు అందరూ మహాగ్రంథాలూ వ్రాశారు. మహా వ్యాఖ్యానాలు 
రచించినారు. అనేక విషయాలను విపులంగా వివరించారు. కాని ఎక్కడా తమ 
గురించికాని, కాలం గురించి కాని, సమకాలికుల గురించికాని, కొంచెమైనా 
ప్రస్తావించలేదు. ఇది కేవలం భారతీయుల తాత్సికదృష్టికి నిదర్శనంగా కనిపిస్తున్నది. 
ఈ మార్గాన్నే అనుసరించిన మల్లినాథ సూరికూడా తన కాలమూ, జీవిత విశేషాలూ, 
వంశావళీ మొదలైనవాటిని ఎక్కడా పేర్కొనలేదు. అయినా ఇతడు ఉదాహరించిన 
(గ్రంథాలూ, [గ్రంథకర్తల పేర్లూ కొంతవరకూ ఈతని కాలాన్ని నిర్ణయించడానికి 
సహకరిస్తున్నాయి. ఇదే విధంగా ఈతనిగురించి ఇతని కుమారుడైన కుమారస్వామి 
సోమవీథి రత్నాపణ వ్యాఖ్యానారంభంలో చెప్పినవిషయాలూ,చంపూరామాయణవ్యాఖ్య- 
పదయోజనలో -కోలాచల వంశీయుడైన నారాయణ పండితుడు చెప్పిన శ్లోకాలూ. 
స్వర మనోజ్ఞమంజరికి పరిమళవ్యాఖ్య వ్రాసిన మల్లినాథ సూరి కుమారుడైన గిరినాథుడు 
చెప్పిన మాటలూ ఉపయోగపడుతున్నాయి. 

సంస్కృత వాజ్మయంలో ప్రధానస్థానాన్ని ఆక్రమించిన గ్రంథాలకు వ్యాఖ్యలు 
వ్రాసినవారిలో మల్లినాథ సూరి ప్రముఖుడు. ఇతని వ్యాఖ్యలనుబట్టి కోలచల వంశానికి 
చెందినవాడని మాత్రం తెలుస్తున్నది. వ్యాఖ్యాన పీఠికా శ్లోకాలలోని “వాణీం కాణభుజీం” 
అనే శ్లోకాన్ని బట్టి కణాదుడు రచించిన వైశేషికంలోనూ, జైమిని రచించిన పూర్వ 
మీమాంసలోనూ, వ్యాసుడు రచించిన ఉత్తర మీమాంసలోనూ, పాణిని కాత్యాయన 
పతంజలులు రచించిన వ్యాకరణ శాస్తంలోనూ, గౌతమముని రచించిన న్యాయశాస్త్రం 
లోనూ చక్కని పాండిత్యం కలవాడు అని తెలుస్తూఉంది. ఇంతేకాక పై శ్లోకంలోని 
“లోకే౭ భూత్‌ యదుపజ్ఞ మేవ విదుషాం సౌజన్య జన్యం యశః” అనేభాగం ఈతని 
సౌజన్య మూర్తి మత్వాన్ని మనకు సాక్షాత్మరింపజేస్తూ ఉంది. 

మల్లినాథుని కాలాన్ని నిర్ణయించేటప్పుడు మల్లినాథుడు రచించిన గ్రంథాలూ, 
వ్యాఖ్యలూ పరిశీలించడం అవసరం. 

అట్లా పరిశీలించేటప్పుడు మల్లినాథునిపేరుతో మరికొందరు మల్లినాథులు 
తారసిల్లడం, అనేకమయిన చాటువులూ, కథలూ, వ్యాఖ్యలూ మల్లినాథుని పేరుతో 
దొరకడం ఈ కాలనిర్ణయంలో క్లిష్టత కలిగిస్తున్నాయి. అందుచేత ఈ (గ్రంథాలూ, 
వ్యాఖ్యలూ చాటువులూ అన్నీ ఏక మల్లినాథకర్భకాలా? కావా? అనే విషయాన్ని 


ఉపోదాతము 13 
ఖు 


చర్చించిన మీదటే మన మల్లినాథుని కాలాన్ని నిర్ణయించడం సుగమ మవుతుంది. 
అందుచేత ఇతర మల్లినాథుల గురించి కూడా కొంతవరకు చర్చించడం 
అవసరమవుతూ ఉంది. 

కొందజు విద్వాంసులు ఈ గ్రంథాలూ, వ్యాఖ్యలూ, చాటువులూ ఏకమల్లి 
నాథకర్భకాలే అని భావిస్తున్నారు. కాని కాలంలోని వ్యత్యాసాలనూ. తక్కిన 
సమాచారాలనూ పరిశీలిస్తే మల్లినాథ నామధేయులు చాలమంది ఉన్నారని 
నిరాఘాటంగా చెప్పవచ్చు. 

భోజ ప్రబంధంలోని కొన్ని ప్రశంసలలో ఒక మల్లినాథుని ప్రశంస ఉంది. 
భోజప్రబంధం వ్రాసినవాడు బల్లాల సేనుడు. ఇతని తండ్రి లక్ష్మణసేనుడు. వీరి 
నివాసము మిథిలానగరము. ఈ బల్లాల సేనుడు తన [గ్రంథంలో ఇచ్చిన కాలం 
క్రీ.శ. 1217. అయితే మన మల్లినాథసూరి తన వ్యాఖ్యలలో క్రీ.శ. 13, 14 
శతాబ్దాలలోని (గంథాలనుంచి ఉదాహృతులు చూపడంవల్ల భోజ ప్రబంధంలోని 
మల్లినాథుడు వేరొకడని తెలుస్తూఉంది. 

నైషధీయచరితానికి నరహరి అనేవాడు కూడా వ్యాఖ్య వ్రాశాడు. అతడు 
ఆంధ్రదేశంలో త్రిభువనగారిలో విక్రమశకం 1279 అంటే క్రీ.శ. 1222ప్రాంతంలో 
నివసించాడు. ఉపోద్దాత శ్లోకాలలో ఇతడు తాను మల్లినాథుని కుమారుణ్ణి అని 
చెప్పుకొన్నాడు. కాని కాలనిర్ణయ వ్యత్యాసాన్ని బట్టి ఇతడు కూడా మన మల్లినాథుడు 
కాడని వేరొకడని తెల్లమవుతూ ఉంది. 

కుమారసంభవ కావ్యాన్ని దాని వ్యాఖ్యానాన్ని ఎత్తివ్రాసిన మల్లినాథసూరి 
కుమారుడొకడున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ ఎత్తివ్రాసిన ప్రతిమీద క్రీ.శ. 1603 అని 
కాలం గుర్తింపబడి ఉంది. ఇతడుకూడా మన మల్లినాథుడుకాడని స్పష్టమవుతున్నది. 
ఎట్లా అంటే మల్లినాథుని కుమారుడైన కుమారస్వామి సోమపీథి కాలం 15వ శతాబ్ది 
అని స్పష్టంగా తెలియడం, తండ్రీ, సోదరుల వృత్తాంతాన్ని ఇతడు పీఠికలో చెప్పుకొని 
ఉండటంవల్లా ఇతని తండ్రి అయిన మల్లినాథుడు 17వ శతాస్టివాడు కావడం 
సంభవించదు. 

పథ్యాపథ్య నిరూపణమనే వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించిన మల్లినాథుడొకడు 
కనిపిస్తున్నాడు. ఇతడు శకసంవత్సరం 1644 అంటే క్రీ.శ. 1722 వాడని తెలుస్తున్నది. 
ఇతడు కూడా మన మల్లినాథుని కంటె వేరొకడు కావడం నిర్వివాదము. 


14 మల్లినాథసూరి జీవితము రచనలు 


జైనులు ఒక మల్లినాథుని 19వ తీర్థంకరునిగా పేర్కొంటూ ఉంటారు. 
కాలక్రమాన అతడు బ్రాహ్మణుడుగా మారినట్లు జైనుల వాదమున్నది. కాని ఈ 
విషయమేదీ మన మల్లినాథుని వ్యాఖ్యానాలలో ఎక్కడా ప్రస్తావించడం జరుగలేదు. 
కాబట్టి ఈ మల్లినాథుడు కూడా వేరొకడని రూఢి అవుతున్నది. 

థియోడర్‌ ఆఫ్రెక్ట్‌ కేటలాగస్‌ కేటలాగోరంలో ఒక మల్లినాథుని పేర్కొన్నాడు. 
మల్లినాథుని తండ్రి ఆదిత్యవర్శ. కుమారుడు త్రిభువనదేవుడు. ఈ త్రిభువనదేవుడు 
ప్రాకృత వ్యాకరణ వృత్తి వ్రాసినవాడు. పై విషయాలను బట్టి ఇతడుకూడా మన 
మల్లినాథ సూరి కాకపోవడం స్పష్టము. 

మాఫుకావ్యానికి ముందుమాట వ్రాస్తూ పండితదుర్గా ప్రసాదుగారు 
మల్లినాథుడు బ్రాహ్మణుడనీ. వత్సగోత్రుడనీ పేర్కొన్నారు. ఇతడు కడపజిల్లాలోని 
త్రిభువనగిరి గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు నరసింహభట్టు. తాతపేరు 
రామేశ్వరభట్టు భార్యపేరు నాగమ్మ కుమారులు నారాయణ నరహరులు అని తెల్పినారు. 
వీరిలో నరహరి సన్యాసదీక్ష తీసుకొన్నట్లు కావ్య ప్రకాశానికి “బాల చిత్తాను రంజనీ” 
అనే వ్యాఖ్య వ్రాసినట్లు తెలుస్తున్నది. ఈ నరహరినే సరస్వతీ తీర్ధ నామంతో 
వ్యవహరిస్తున్నారు. ఇతడు తన జన్యకాలాన్ని శకసంవత్సరం 1298 అంటే క్రీ.శ. 
1242గా చెప్పుకొన్నాడు. ఇతడు తన తాత ముత్తాతల గురించి తన “బాల 
చిత్తానురంజనీ” ఉపోద్దాతంలో ఎక్కువ ప్రశంసించాడు. తన తండ్రిని సోమయాజిగా 
మాత్రం పేర్కొన్నాడు. యజ్ఞం చేసి తన తండ్రి సోమయాజి అయినట్లు అప్పటినుంచీ 
తన కుటుంబంలోని వ్యక్తులకు 'దీక్షిత బిరుదం వస్తున్నట్లు వివరించాడు. అంతేకాక 
సోమయాగం చేసిన తర్వాతనే తన తండ్రికి గొప్ప ప్రతిష్ట వచ్చినట్లుకూడా 
చెప్పుకొన్నాడు. దీని తర్వాత తన సోదరుడైన నారాయణుని గురించీ, తన గురించీ 
చెప్పడం ఆరంభించాడు. అంతేకాని తన తండ్రిపేరు మల్లినాథుడు అనికానీ. అతడు 
కవి అని కానీ, వ్యాఖ్యాత అని కానీ, ఎక్కడా చెప్పలేదు. కాగా మన మల్లినాథునికి 
కుమారులు ముగ్గురు. 1. పెద్దయార్యుడు, 2. కుమారస్వామి, 3. గిరినాధుడు. 
మల్లినాథుని తండ్రిపేరు కపర్ది. తాత శతావధాని మల్లినాథ నామధేయుడు, అందుచే 
ఇతడుకూడా మన మల్లినాథుడు కాడని నిస్సంశయంగా చెప్పవచ్చు. 

దక్కన్‌ కాలేజీలోని పండిత వామనాచార్య మల్లినాథుడు బ్రాహ్మణుడనీ 
కాశ్యపగోత్రం వాడనీ అతని వంశీయులు ఇప్పటికీ థార్వాడ్‌ జిల్లాలోని గదగ దగ్గరలో 
ఉన్న గజేంద్రగద నగరంలో ఉన్నారనీ అంటున్నారు. కాని దీనికి సరిఅయిన ఆధారాలు 
వామనాచార్య చూపలేదు. 


ఉపోదాతము 15 
యి 


అమరకోశానికి అమరపదపారిజాతమనే పేరుతో ఒక టీక కనిపిస్తున్నది. ఆ 
టీక మల్లినాథుడు రచించినట్లు ఉన్నది. కొందరు విద్వాంసులు అమరపద పారిజాతము 
మల్లినాథ సూరి రచనమే అయి ఉంటుందని భావించారు. కాని అందుకు ఆధారాలు 
లేవు. డా॥ ఆఫ్రెక్ట్‌ గారుకూడా ఈ విషయంలో పొరపాటు పడ్డారు. వారు మల్లినాథ 
సూరి రచనలు వరసగా చెబుతూ అందులో అమరపద పారిజాతాన్ని కూడా 
ఉదహరించారు. అంతేకాక ఈ అమరపద పారిజాతం వ్రాతపతి మద్రాస్‌ గవర్నమెంటు 
ఓరియంటల్‌ లైబ్రరీలో ఉన్నదని ఆధైక్టుగారే చెప్పారు. శ్రీ కె.పి. త్రివేదిగారు 
తానాప్రతిని సంపాదించి చదివాననీ, అందులోని ఉపోద్దాత శ్లోకాలు చదివిన మీదట 
అమరపద పారిజాతం స్పష్టంగా మరో మల్లినాథ రచనమే అని స్పష్టమయిందనీ 
చెప్పారు. ఈ ఉపోద్దాత శ్లోకాలలో ఇతడు “వ్యాచక్షేఐ మరసింహ నామకమహం శ్రీవత్స 
గోత్రోద్భవో బోల్లా పిన్నిన్ససింహసూరి తనయః శ్రీమల్లినాథో ముదా” అని చెప్పడం 
వల్ల అమరపద పారిజాతరచన మన మల్లినాథునిది కాదనీ మరో మల్లినాథుని రచనమనీ 
స్పష్టమవుతున్నది. ఈ విషయాన్నే డా॥ పి.శ్రీరామమూర్తి. రీడరు, ఆంధ్ర 
విశ్వవిద్యాలయము, తమ సిద్ధాంత వ్యాసం. 196 పేజీలో పేర్కొనడం ఈ వాదాన్ని 
బలపరుస్తూ ఉంది. 

పై విషయాలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. 
మీద చెప్పిన మల్లినాథ నామధేయులలో ఏ ఒక్కరికీ మహోపాధ్యాయ బిరుదంలేదు. 
వారెవ్వరూ పదవాక్య ప్రమాణ పారావార పారీణులుగా ప్రసిద్ధులుకారు. ఇంటిపేరు 
కోలచలమని వారిలో ఎవ్వరూ చెప్పుకోలేదు. తాత తండ్రులపేర్లు, కాలము, నివాసాలు 
వేరువేరుగా ఉన్నాయి. 

ఈ విధంగా పరిశీలించిన మీదట కోలచల వంశీయుడూ, పదవాక్య ప్రమాణ 
పారావార పారీణుడూ, మహోపాధ్యాయ బిరుదాంకితుడూ, కాకతి ప్రతాపరుద్రునిచే 
కనకాభిషేక గౌరవం పొందిన మల్లినాథ శతావధానికి మనుమడూ, (శ్రౌతకల్పానికి 
వ్యాఖ్యవ్రాసినాడూ, వేదవేదాంగవేత్తా అయిన కపర్ణి పండితునకు కుమారుడూ, 
ప్రతాపరుద్రీయానికి రత్నాపణవ్యాఖ్య వ్రాసిన కుమారస్వామి సోమపీథికి తండ్రీ, 
వ్యాఖ్యాతృ చక్రవర్తీ అయిన మల్లినాథుడే మన మల్లినాథ సూరి అనీ, ఇతడే 
రఘువంశాది కావ్యాలకు వ్యాఖ్యలు రచించినవాడనీ స్పష్టమవుతున్నది. 


IIE 


16 మల్లినాథసూరి జీవితము రచనలు 


2. వంశావళి 


మల్లినాథ సూరి తన వ్యాఖ్యలలోగాని, రచనలలో గాని తన పూర్వులను 
వంశావళిని ఎక్కడా ప్రస్తావించలేదు. గద్యలను బట్టి పదవాక్య ప్రమాణ పారావార 
పారీణుడనీ. మహోపాధ్యాయుడనీ, కోలచల వంశీయుడనీ మాత్రమే తెలుసు 
కోవడానికి వీలవుతున్నది. 

అయినా మల్లినాథ సూరి వంశంలోనివాడైన నారాయణ పండితుడు రచించిన 
పదయోజనమనే చంపూరామాయణ వ్యాఖ్యానంలోని శ్లోకాలనూ, ప్రతాపరుద్రీయానికి 
రత్నాపణ వ్యాఖ్య వ్రాసిన కుమారస్వామి సోమవీథి రచించిన పీరికా శ్లోకాలనూ, 
నృసింహ విరచిత స్వర మనోజ్ఞమంజరికి పరిమళ వ్యాఖ్య వ్రాసిన గిరినాథుని 
వ్రాతలనూ ఈ వంశావళిని నిర్ణయించడంలో మనము ఆధారాలుగా స్వీకరించవచ్చు. 

వీరిలో పదయోజన వ్యాఖ్యానాన్ని రచించిన నారాయణ పండితుడు మన 
మల్లినాథసూరికి తొమ్మిదో తరంవాడు. రత్నాపణ వ్యాఖ్యానాన్ని రచించిన కుమారస్వామి 
సోమపీథి మల్లినాథుని రెండో కుమారుడు. పరిమళ వ్యాఖ్యానాన్ని రచించిన గిరినాథుడు 
కూడా తాను మల్లినాథ సూరికి కుమారుడనని చెప్పుకొన్నాడు. “పరిమళ” వ్యాఖ్య 
R. 3488 and Indian Antiquary Volume No.l పేజీ 448. 

నారాయణ పండితుని రచననుబలట్టి వంశావళిని ఈ (క్రింది విధంగా 
నిర్ణయించవలసి ఉంటుంది. నారాయణ పండితుని చంపూరామాయణ వ్యాఖ్యానమైన 
పదయోజన పీఠికలోనివిగా ఈ క్రింది శ్లోకాలను శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
“మీగడ తరక” లనే వ్యాస సంపుటిలో ఉదాహరించారు. 


“కొలచెల్మాన్వయాబ్టీందుర్శల్లి నాథో మహాయశాః 
శతావధాన విఖ్యాతో వీరరుద్రాభి వర్షితః 
మల్లినాథాత్మజః శ్రీమాన్‌ కపర్దీ మంత్రకోవిదః 
అఖిల (శ్రౌత కల్పస్య కారికా వృత్తి మాతనోత్‌. 
కపర్దితనయో ధీమాన్‌ మల్లినాథో౭ (గజః స్మృతః 
ద్వితీయస్తనయో ధీమాన్‌ పెద్దిభట్టో మహోదయః 


వంశావళి 17 


మహోపాధ్యాయ అఖ్యాతః సర్వదేశేషు సర్వతః 
మాతులేయ క్రతౌ దివ్యే సర్వజ్జేనాభివర్షితః 
గణాధిప ప్రసాదేవ ప్రోచే మంత్రవరాన్‌ బహూన్‌ 
నైషధ జ్యౌతిషాదీనాం వ్యాభ్యాతా౭_ భూత్‌ జగద్ద్గురుః 
పెద్దిభట్ట సుతః శ్రీమాన్‌ కుమారస్వామి సంజ్ఞకః 
ప్రతాపరుద్రీయాఖ్యాన వ్యాఖ్యాతా విద్వద[గ్రిమః 
తనయాస్తస్య చత్వారో మహాదేవస్త దగ్రజః 
మల్లినాథ సూరి తాత అయిన మల్లినాథుడు శతావధానాలు చేసి 
ప్రతాపరుద్రునిచేత కనకాభిషేక సత్మారం పొందినట్లు పై శ్లోకాలవల్ల తెలుస్తున్నది. 
తండ్రి అయిన కపర్టిస్వామి గొప్ప విద్వాంసుడు. మంత్రకోవిదుడు. ఈతడు 
కల్పానికిచెందిన ఆపస్తంబ (శ్రౌత, కల్ప, గృహ్యసూత్రాలకు భాష్యాలు, ఆపస్తంబ 
గృహ్యకారికలు, దర్శపూర్ణమాసభాష్యం, భారద్వాజ గృహ్యసూత్ర భాష్యమూ మొదలైనవి 
రచించాడు. ఇతడు ఎక్కువగా ఆపస్తంబ కల్పానికి భాష్యాలు రచించడంవల్ల ఇతడు 
కృష్ణ యజుర్వేదశాఖకు చెందినవాడని చెప్పవచ్చు. 
కపర్దికారికలు వ్రాసిన కపర్దిస్వామీ, ఈ కపర్దీ ఒక్కడే అని చెబుతున్నారు. 
ఆపస్తంబ గృహ్య సూత్రాలకు తాత్సర్యదర్శనం వ్రాసిన సుదర్శనాచార్యుడు “యత్కృతం 
వేదవద్భాష్యం ఆద్రి యంతే విపశ్చితః సకపర్దీ చిరంజీయాత్‌ వేదవేదాంగ తత్త్వవిత్‌” 
అని కపర్ణిని స్తోత్రం చేశాడు. 
ప్రస్తుతం హైదరాబాదు నగరంలోని శాలిబండలో నివసిస్తున్న శ్రీ గుందేరావు 
హర్మారేగారు తాను తాళపత్ర ప్రతులలో కపర్ది కారికలు చూసినట్లు చెబుతున్నారు. 
వీరు బహుభాషాకోవిదులు. పాణిని అష్టాద్యాయికి అనుగుణంగా యంత్రాన్ని నిర్మించి, 
రూప సాధన ప్రక్రియాలాఘవాన్ని సాధించిన ప్రతిభాశాలి. విదేశీయ సంస్కృత వ్యాకరణ 
పండితులచే ప్రశంసలు పొందిన ఈ శతాధిక వయోవృద్ధులు తామీ కపర్దికారికలను 
చూసి ఉన్నట్లు చెప్పి ఉన్నారు. 
కపర్దికి మల్లినాథుడూ, పెద్దిభట్టూ అనేవారు ఇద్దరుకుమారులనీ, వీరిలో 
మల్లినాథండే పెద్దవాడనీ, రెండోవాడైన పెద్దభట్టు మహావిద్వాంసుడుగా 
మహోపాధ్యాయుడుగా జగద్దురువుగా పేరు పొందినవాడనీ, నైషధాది (గ్రంథాలకు 
వ్యాఖ్యలను రచించినవాడనీ, తెలుస్తూ ఉంది. ఈ పెద్దిభట్టు కుమారుడు కుమారస్వామి 


18 మల్లినాథసూరి జీవితము రచనలు 


సోమపీథి. ఈతడే రత్నాపణవ్యాఖ్య వ్రాసినవాడు. ఇతనికి కుమారులు నలుగురు. 
మొదటివాడు మహాదేవుడు. మహాదేవునికి కుమారుడు శంభువు. శంభుని కుమారుడు 
భాస్కరుడు. భాస్కరుని కుమారుడు నాగేశ్వరయజ్వ. ఇతని పుత్రుడు కొండుభట్టు. 
కొండు భట్టు సుతుడు నాగేశ్వరయజ్వ. నాగేశ్వరయజ్వ భార్య నరసమాంబ. ఈ 
నాగేశ్వర యజ్వకూ నరసమాంబకూ తాను జన్మించినట్లు నారాయణ పండితుడు 
తన వంశీయులను పదయోజన వ్యాఖ్యానంలో వివరించి ఉన్నాడు. 


నారాయణ పండితుని రచన ఆధారంగా లభించిన వంశావళి 


కోలచల మల్లినాథుడు 1 శతావధాని 


య... 


మల్లినాథుడు 11 


వంశావళి 


పెద్దిభ 
కుమారస్వామి కయ 
రత్నాపణ అ రచయిత) 
అ 
శంభువు (విశ్వజిద్యాగకర్త) 
నా 
నాగేశ్వర యజ్వ re 
కొందుభట్ట 
Ss నరసమాంబ 


నారాయణ పండితుడు 
(చంపూ రామాయణానికి పదయోజన 
వ్యాఖ్యానం వ్రాసినవాడు) 


19 


పెద్దిభట్టు నైషధాది కావ్యాలకు వ్యాఖ్యలు వ్రాసి తన అన్నగారి పేరు పెట్టినట్లు 
ఒక ప్రవాదం ఉన్నది. నారాయణ పండితుని వాక్యాలుకూడా అట్లాంటి జన్రుతి 
మీదనే ఉన్నట్లు కనిపిస్తున్నది. మల్లినాథునికి తొమ్మిదోతరంవాడైన నారాయణ 
పండితుని ఈ మాటలు అంత విశ్వసనీయమైనవికావు. (బ్రహ్మశ్రీ మల్లాది 
సూర్యనారాయణ శాస్త్రిగారి అభిప్రాయంకూడా ఈ భావాన్నే బలపరుస్తున్నది. 
“మల్లినాథుని తమ్ముడైన పెద్దిభట్టు నైషధాది కావ్యాలకు వ్యాఖ్యలను తన అన్నపేర 
నిర్మించాడనీ, కుమారస్వామి యజ్వ ఆ పెద్దిభట్టుకు కొడుకేకాని ప్రసిద్ధ మల్లినాథుని 
బెరసుడు కాడనీ తెలుస్తున్నది. కాని మన మల్లినాథుని తరువాత పదో పురుషుడైన 
ఈ నారాయణుని మాటకంటె మల్లినాథుని తరువాతి పురుషుడైన కుమారస్వామి 
మాటకు ఎక్కువ ప్రమాణం ఉంటుందనటం స్పష్టమే. అయినా ఆ వంశంలోనివాడే 
ఇంత తేడాగా ఎందుకు చెప్పాడో ఊహించడం కష్టం. కుమారస్వామి కంఠోక్తిగా 
చెప్పిన మాటలను నమ్మక తప్పడంలేదు. “ఇతి శ్రీ పదవాక్య ప్రమాణ పారావారపారీణ 
కోలచల మల్లినాథసూరి సూనునా విశ్వజకన విద్యస్య విద్వన్మణేః పెద్దనార్యస్యానుజేన 
కుమారస్వామి సోమపీథినావిరచితే ప్రతావరుద్రీయ వ్యాఖ్యానే రత్నాపణాక్యానే” 
(సంస్కృత కవిజీవితము : శ్రీమల్లాది సూర్యనారాయణశాస్త్రి పేజీ 474-481. 

ప్రతాపరుద్రీయానికి రత్నాపణ్య వ్యాఖ్య రచించిన కుమార స్వామి సోమపీథి 
వ్యాఖ్యానారంభంలో తన వంశ క్రమం గురించి ఇట్లా చెప్పాడు. 

“త్రిస్మంధ శాస్త్ర జలధించుళుకీ కురు తేస్మయః 

తస్య శ్రీ మల్లి నాథస్య తనయో౭ జని తాదృశః 

కోలచల పెద్దయార్యః ప్రమాణ పద వాక్యపారదృశ్వాయః 

వ్యాఖ్యాత నిఖీలశాస్త్రః ప్రబంధకర్తాచ సర్వ విద్యాసు 

తస్యానుజన్మా తదను గ్రహాత్త విద్యో౭ నవద్యో వినయావనమ్రః 

స్వామీ విపశ్చి ద్వితనోతి టీకాం ప్రతాపరుద్రీయరహస్య భేత్రీం” 

కుమారస్వామి శ్లోకాలనుబట్టి లభించిన వంశావళి 
మల్లినాథుడు 


 — — —_—— 


పెద్దయార్యుడు కుమారస్వామి సోమపీథి 


20 మల్లినాథసూరి జీవితము రచనలు 


పై శ్లోకాలను బట్టి మల్లినాథసూరికి ఇద్దరు కుమారులనీ వారిలో పెద్దవాడు 
పెద్దయార్యుడు, రెండోవాడు కుమారస్వామి సోమపీథి అని స్పష్టమవుతున్నది. 
నారాయణ పండితునివలె ఇతడు పూర్వుల్ని పేర్ళొనక తండ్రినీ సోదరునీ మాత్రమే 
పేర్కొన్నాడు. కుమారస్వామి సోమపీథి చెప్పిన దానినిబట్టి మల్లినాథుని పెద్దకుమారుడైన 
పెద్దయార్యుడు కూడా తండ్రివలెనే పదవాక్య ప్రమాణ పారావార పారీణుడని, 
నిఖిలశాస్త్ర వ్యాఖ్యాత అనీ సర్వ విద్యలలో ప్రబంధాలు రచించినవాడనీ తెలుస్తున్నది. 
కుమార స్వామి సోమపీథి తన అన్న అయిన పెద్దయార్యుని అనుగ్రహంవల్లనే తాను 
సకలశాస్తాలు గ్రహించినట్లు చెప్పుకొన్నాడు. 

ఈ పెద్దయార్యునికే పెద్దిభట్టు అనే వ్యవహారం ఉండి ఉండవచ్చు. తండ్రి 
అంతటి మహాపండితుడైన ఈ పెద్దిభట్టు వ్యాఖ్యాన రచనలలో తండ్రిగారికి సహాయపడి 
ఉండవచ్చు. అందువల్లనే కొన్ని నైషధ, శిశుపాలవధాది కావ్యాల వ్రాతప్రతులలో 
వ్యాఖ్యాంతాలలో “పెద్దిభట్ట విరచితే” అని కనబడుతున్నది. తంజావూరు పుస్తక 
భాండాగారం లిఖిత పుస్తకం 3608నంబరుపైని “పెద్దిభట్టీయ వ్యాఖ్యానమ్‌” అని 
ఉన్నట్లు (బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు సంస్కృత కవిజీవితంలో 
వెల్లడించారు (పేజీ 474-481). ఈ విషయం మీద చెప్పిన అభిప్రాయానికి 
ఉపబలకంగా ఉన్నదని చెప్పవచ్చు. “మాతులేయ క్రతౌ దివ్యే సర్వజ్జేనాభివర్ణితః” 
అని చెప్పిన నారాయణుని వాక్యాలుకూడా ఈ పెద్దయ్యార్యునికి సరిపడుతున్నవి. 
దీనికి ఆధారంగా సాహితీవాల్లభ్యము పేజీ 403-404లలో శ్రీ ఖండవల్లి 
లక్ష్మీరంజనంగారు చూపిన సర్వజ్ఞ సింగభూపాలుని కాలనిర్ణయం తోద్చడుతున్నది. 

మొదటి సింగభూపతి 


అనపోతనాయుడు క్రీ.శ. 1880 
రెండవ సింగభూపతి క్రీ.శ. 1385-1397 
(రసార్లవ సుధాకర, రత్నపాంచాలిక, సంగీత సుధాకర (గ్రంథాలు 
రచించినవాడు) 
రెండో అనపోత లేక కుమారాన్నపోత 


మూడో సింగభూపతి క్రీ.శ. 1422 (సర్వజ్ఞ బిరుదాంకితుడు) 


వంశావళి 21 


పై విధంగా సర్వజ్ఞ సింగభూపాలుని కాల నిర్ణయమూ, సర్వజ్ఞ బిరుద 
నిర్ణయమూ, రసార్ణవసుధాకరం మొదలయిన గ్రంథ కరృత్వ నిర్ణయమూ, 
స్పష్టమవుతున్నవి. ఇందులో రెండో సింగభూపతికే సర్వజ్ఞ విరుదం చెందుతుందనీ 
రసార్థవ సుధాకరం మొదలయిన గ్రంథాలు ఇతడే రచించాడనీ, పెద్దిభట్టుకు 
కనకాభిషేకం చేసినవాడు ఇతడే అని భావించవచ్చు. History of Reddi 
Kingdoms" పేజీ 467లో క్రీ.శ. 1378 తరువాత అనపోతారెడ్డిచే కోలచల పెద్దిభట్టు 
సన్మానం పొందినట్లూ, పెద్దిభట్టు కొల్లూరు గ్రామంనుంచి వృత్తి (గహించినట్లూ 
ఆధారాలున్నాయి. నృసింహ విరచితమైన స్వరమనోజ్ఞ మంజరికి పరిమళ వ్యాఖ్య 
వ్రాసిన గిరినాథుని వ్రాతలుబట్టి వంశావళిని కిందివిధంగా చెప్పవలసి ఉంటుంది. 


మల్లినాథుడు 1 శతావధాని 





పెద్దిభట్టు కుమారస్వామి గిరినాథుడు 

డా॥ వి.రాఘవన్‌గారు గిరినాథునికి మరోపేరు పెద్దిభట్టుగా ఊహించారు. 
కాని అది నిరాధారమైనది. గిరినాథుని వ్రాతలనుబట్టి మల్లినాథునికి ముగ్గురు 
కుమారులని తెలుస్తున్నది. కుమారస్వామి తనకంటె పెద్దవాడూ మహావిద్వాంసుడూ 
తనకు సకల విద్యల ననుగ్రహించిన గురువూ అయిన పెద్దిభట్టు గురించీ, తండ్రి 
అయిన మల్లినాథుని గురించీ మాత్రమే వివరించాడు. తక్కిన మరో సోదరుని గురించి 
కానీ తన కుమారులను గురించి కానీ పేర్కోలేదు. అయినా “పెద్దిభట్టుతో 
సమానమయిన పాండిత్యంగల పెద్దిభట్టు ఒకడు తన తండ్రి అయిన మల్లినాథునికి 
సోదరుడుగా ఉండి ఉంటే తప్పకుండా పేర్కొనే” ఉంటాడు. గిరినాథుడు కూడా 
కపర్దికి మల్లినాథుడొక్కడే కుమారుడున్నట్లు చెప్పాడు. శతావధాని అయిన మల్లినాథుని 


22 మల్లినాథసూరి జీవితము రచనలు 


నుంచి వంశావళిని పేర్కొన్న గిరినాథుడు మన మల్లినాథసూరికి పెద్దిభట్టు అనే 
సోదరుడున్నట్లు చెప్పలేదు. ఈ విధంగా మల్లినాథునికి కుమారులైన కుమారస్వామి 
సోమపీథీ గిరినాథుడూ చెప్పిన మాటలకంటె జనశ్రుతులకుగానీ ఆ జనశ్రుతుల 
నాధారంగా చేసుకొని చెప్పిన నారాయణ పండితుని మాటలకుగానీ ప్రామాణికతను 
కల్పించటం అసమంజసము. కుమారుల మాటలు ప్రామాణికాలు కాని, మల్లినాథునికి 
తొమ్మిదోతరంవాడయిన నారాయణుని మాటలు ప్రామాణికాలు కావు. లోక ప్రవాద 
(భ్రమలోపడి నారాయణ పండితుడు అట్లా పేర్కొని ఉండవచ్చు. 

వ్యాఖ్యాన పీఠికా శ్లోకాలు మాత్రమేకాక కుమారస్వామి సోమవీథి 
ప్రతాపరుద్రీయ వ్యాఖ్యానంలో “ఇతి పదవాక్య ప్రమాణ పారావార పారీణ 
శ్రీమహోపాధ్యాయ కోలచల మల్లినాథసూరి సూనునా విశ్వజనీన విద్యస్య విద్వన్మణేః 
పెద్దయార్యస్యాసుజేను కుమారస్వామి సోమపీథినా విరచితే” అనీ, ప్రకరణాంతంలో 
అభిసారికా లక్షనోదాహరణ ప్రసంగంలో “ఏతచ్చ సంజీవినీ సర్వంకషాదా వసకృదుక్తమ్‌ 
తాతపాదైఖ అనీ, ధృష్టలక్షణోదాహరణంలో “బహుశశైతదుక్తం తాతపాదై 
స్సంజీవిన్యాదౌ” అనీ నాటక ప్రకరనోదాహరణంలో “యో౭ యం జాతస్రిలోకీ” అనే 
శ్లోక వ్యాఖ్యానంలో “ఇదం” శబ్ద విచార సందర్భంలో “తదై వలోక వేదయోః ప్రయోగ 
దర్శనాదిత్యాది బహుధా ప్రపంచిత మన్మన్మహోపాధ్యాయ మల్లినాథ సూరిణా 
ఏకావళీతరళే” (ప్రతాపరుద్రీయ వ్యాఖ్యానం పేజీలు 28, 30, 38, 122) అనీ 
మల్లినాథసూరినే తన తండ్రి అని స్పష్టంగా పేర్క్మోవటంవల్ల మల్లినాథసూరే నైషథాది 
బహు[గ్రంథ వ్యాఖ్యాత అనీ, అతని పుత్రులు పెద్దిభట్టు. కుమారస్వామిసోమపీథులనీ 
నిశ్చయమవుతున్నది. మల్లినాథునికి మూడో కుమారునిగా గిరినాథుని 
అంగీకరించడంలో ఎట్లాంటి విప్రతిపత్తీలేదు. 

ఇంతకుముందు “పెద్దిభట్ట విరచితే” అనీ, “పెద్దిభట్టీయమ్‌” అనీ శిశుపాలవధ 
కావ్య వ్యాఖ్యానంమీద ఉండటాన్ని బట్టి పెద్దిభట్టు వ్రాసి మల్లినాథుని పేరు పెట్టినాడన్న 
జన[శ్రుతిని చర్చించాం. కాని మల్లినాథుడే శిశుపాలవధ కావ్య వ్యాఖ్యానమైన 
“సర్వంకషూ వ్రాసినట్లు కుమారస్వామి సోమపీథి “ఏతచ్చ సంజీవినీ సర్వం కషాదావస 
కృదుక్తం తాతపాదైకి అని కంఠోక్తిగా చెప్పడం పై జన[్రుతిని పరాస్తం చేస్తున్నది. 

మల్లినాథుని కుమారుడైన పెద్దయార్యుడు లేదా పెద్దిభట్టు తండ్రివలెనే పదవాక్య 
ప్రమాణ పారావార పారీణుడూ, మహో విద్వాంసుడూ అయి తండ్రిగారికి 
చేదోడువాదోడుగా ఉండి తండ్రి గారు రచించే వ్యాఖ్యలను తాను వ్రాస్తూ ఉండవచ్చు. 


వంశావళి 23 


తండ్రి అయిన మల్లినాథునితోపాటు ఇతడు కూడా చాల ప్రసిద్దుడై ఉండటంవల్లా 
కొన్ని వ్రాతప్రతులపై “పెద్దిభట్ట విరచితే” అని ఉండటంవల్లా మల్లినాథుని కాలంలో 
ఇతడు అతనితో కలిసి ఉండటంవల్లా పెద్దిభట్టును మల్లినాథునికి సోదరునిగా భావించే 
అవకాశమున్నది. అంతేకాక ఒకే గ్రంథానికి వ్రాసిన వ్యాఖ్యానానికి ప్రతులు సిద్ధం 
చేయడంలో మల్లినాథసూరిపేరూ, పెద్దిభట్టు పేరూ ఒకే స్థలంలో కన్పించడమే ఈ 
(భ్రాంతికి మూలమై ఉండవచ్చు. మహా విద్వాంసుడైన పెద్దిభట్టు తాను స్వతంత్రంగా 
ఏ గంథాన్నీ రచించినట్లులేదు. తండ్రిగారికి సహాయంగా ఉండి వ్యాఖ్యలను వ్రాస్తూ 
ఉండేవాడేమో. తండ్రిగారిపేరనే వ్రాసున్నప్పటికీ అక్కడక్కడ ప్రమాదవశాన 
“పెద్దిభట్టీయమ్‌”, “పెద్దిభట్ట విరచితే” అని లిఖితమై ఉండవచ్చు. దీన్ని ఆధారంగా 
తీసుకొని పెద్దిభట్టూ మల్లినాథ సూరీ అన్నదమ్ములనీ పెద్దిభట్టు అన్నగారిపేర తానే 
వ్యాఖ్యలు వ్రాశాడనీ కొందరు భావించారు. మరికొందరు పెద్ది భట్టూ మల్లినాథసూరీ 
ఒక్కరే అని భావించారు. మల్లినాథసూరిని పెద్దిభట్టుగానూ పెద్దిభట్టునే మల్లినాథసూరి 
గానూ కొందరు భావించారు. 

“భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో మల్లినాథుడే పెద్దిభట్టు అనీ పెద్దిభట్టె 
మల్లినాథుడనీ అభేదంగా భావిస్తున్నారు. దీనికి ఆధారంగా కృష్ణకర్ణామృతానికి 
పశుపతి పాప ఎల్లయసూరి వ్రాసిన “సువర్ణ చషక” వ్యాఖ్యను చూపిస్తున్నారు. 

శ్రీమతి ఆర్‌. అనంతలక్ష్మి, (ఎమ్‌. ఏ) 

“పెద్ధిభట్టు నైషధాది కావ్యాలను వ్యాఖ్యలు వ్రాసి తన అన్నగారి పేరు పెట్టాడని 
ఒక ప్రవాదం ఉంది. నారాయణుని వాక్యం కూడా ఆ ప్రవాదాన్ని అనుసరించిందే. 
మల్లినాథుని తరువాతి పురుషుడైన కుమారస్వామి మాటలు అధిక ప్రమాణాలుగా 
తీసుకోవాలి కాని మల్లినాథసూరికి తొమ్మిదోతరం వాడైన నారాయణుని మాటలకు 
ప్రామాణికంగా తీసుకోరాదు. లోకప్రవాద భ్రమలోపడి నారాయణుడు అట్లా పేర్కొని 
ఉండవచ్చు.” (శ్రీ భాష్యం విజయసారథి) 

“మల్లినాథుడే పెద్దిభట్టుగా కొన్ని తెలుగు, కన్నడ ప్రాంతాలలో ప్రసిద్ధికెక్కాడు. 
ఇతని మరోపేరు “జది” అని భావించబడుతున్నది. ఈ రెండు భాషలలోనూ ఈ 
పేరుకు “చాలా తెలివి తక్కువవాడు”, “మూఢుడు”, “గ్రామీణుడు”, అని అర్థం. ఇది 
మల్లినాథుని బాల్యాన్ని తెలుపుతున్నది. మల్లినాథుడు ముప్పది ఏళ్ళ తరవాత 
వారణాసిపోయి విద్య నేర్చుకొన్నట్లు ఆధారాలున్నవి. అతడు సర్వ విద్యాపారంగతుడైన 


24 మల్లినాథసూరి జీవితము రచనలు 


తరవాతనే “భట్ట” బిరుదం వచ్చి ఉంటుంది. ఇప్పటికీ మైసూరులోనూ కొన్ని తెలుగు 
ప్రాంతాలలోనూ మల్లినాథుడు ఈ పెద్దిభట్టు బిరుదుతోనే స్మరింప బడుతున్నాడు.” 
(శ్రీ కె.పి.త్రివేది) 
“పెద్దిభట్ట చరితమ్‌” అనే మూడు కన్నడ వాచకాలలో నుంచి పై విషయం 
సంగ్రహించబడింది. ఈ వాచకాలను ఎడిట్‌ చేసినవారు (1) పుట్టన్న, బి.ఏ., (2) 
ఎం.వి. శ్రీనివాసయ్యంగార్‌, పత, వీరిద్దరూ మైసూరులో సర్వీసులో ఉన్నవారు. 
త్రివేండ్రం సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్‌గారూ త్రివేదిగారికి మిత్రుడూ అయిన 
'టి.గణపతిశాస్తిగారు ఈ విషయాలు తమకు అందజేసినట్లు త్రివేదిగారే ఏకావళీ 
తరళవ్యాఖ్య ఉపోద్దాతంలో చెప్పారు. 
కీ.శే. బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్రిగారు కథలు, గాథలు అనే గ్రంథంలో 
“నామూలం లిఖ్యతే కించిత్‌ నా౭న పేక్షిత ముచ్యతే” అని పెద్దిభొట్లగారు చెప్పినట్లు 
అని పెద్దిభట్టునూ మల్లినాథుణ్లీ అభేదంగా పేర్కొన్నారు. 
కీ.శే. బ్రహ్మశ్రీ వేదం వేంకటరాయశాస్తిగారు కూడా మల్లినాథసూరిని ఒకమారు 
మల్లినాథుడనీ, అప్పుడప్పుడు పెద్దిభట్టు గారనీ వ్యవహరించారు. “జీమూతేన” అనేచోట 
“జీవస్య” 'జీవసస్య మూతః పుటబంధో జీమూతః జీవనార్థం కర్మజీవనప్రదేనైవ 
కారయితవ్యమితిబావః అను వివరణముచే పెద్దిభట్టు అంగీకారం సూచితమవుతున్నది 
అని వివరించారు.” (మేఘ సందేశం అవతారిక) 
మల్లినాథ - పెద్దిభట్టులు అన్నదమ్ములు. ఇద్దరూ మహా విద్వాంసులూ, 
వ్యాఖ్యాతలూ. అన్నగారిమీద పెద్దిభట్టుకు భక్తి విశ్వాసాలు ఎక్కువ. తాను రచించిన 
కావ్య వ్యాఖ్యానాలకు కూడా తన అన్నగారిపేరే పెడుతూ ఉండేవాడు. ఇత్యాదిగా 
విద్వత్సరంపరలో కర్ణాకర్ణిగా వ్యాపిస్తూ వచ్చిన కథలెన్నో కలవు.నా బాల్యమున మా 
కులవృద్దులు ఆ కథలు చెప్పుకొనుచుండ నేనెన్నోసార్లు వినియున్నాను... ఇది అంతయూ 
పరిశీలింపగా నాకిట్లు తోచినది. నారాయణ పండితుని మాటలకున్నూ పూర్వులు 
నమ్ముతూ వచ్చిన కథలకున్నూ సామరస్యం కలిగించునది. పాఠకులు ఇది చూచి 
ఎట్లు నిర్ణయించినా సంతోషమే. మల్లినాథుడు-పెద్దిభట్టు సహోదరులే. పెద్దిభట్టు 
తనయులు పెద్దనార్యుడు, కుమారస్వామి యజ్వ, ఈ యజ్వ మల్లినాథుని స్వీకృత 
పుత్రుడై ఉండును. ఈ మాట తలపెట్టక తన వంశమునకు మూలపురుషుడైన కోలచల 
పెద్దిభట్టుకే కుమారస్వామి కొడుకైనట్లు నారాయణ పండితుడు పురుషక్రమ 


టి 


వంశావళి 25 


మిచ్చియున్నాడు. కుమారస్వామి మల్లినాథుని కుమారుడనని చెప్పి కొనుచూ జన్మచే 
సోదరుడయిన పెద్దనార్యునికి తమ్ముడయినట్లు వ్రాసికొన్నాడు. ఇందేమీ అనౌచిత్యము 
లేదు. కనుక మనమిట్లు భావించినచో సర్వమూ చక్కబడునని నా యాశయము. 
(సంస్కృత కవి జీవితము : మల్లాది సూర్యనారాయణశాస్తిగారు పేజీ 474-481). 

“ఆంధ్రదేశమునుబుట్టి సంస్కృతములో ఉద్దండపండితులై తమ అమూల్య 
(గంథరత్నములచే గీర్వాణ సరస్వతి నలంకరించి తమ విమలయశశ్చంద్రికల 
నాసేతుశీతాచలము వ్యాపింప చేసిన కపర్టిస్వామి, అన్నంభట్టు, జగన్నాథ 
పండితరాయలు. కవికళానిధి, కృష్ణభట్టు, రామచంద్రబుధేంద్రుడు, నీలకంఠుడు 
మొదలగు కొలదిమంది పండితులలో మల్లినాథుడు అగ్రగణ్యుడు. మల్లినాథుడు 
పెద్దిభట్టు అనువారిద్దరునూ సోదరులనియు వారిలో పెద్దిభట్టారకుడు విద్వాంసుడై 
[గ్రంథములను రచించి యన్నగారియందలి ఛక్ష్యృతిశయముచే తన గ్రంథములను 
మల్లినాథుని పేరుతో వెలయించెననియు జన[శ్రుతి కలదు. మల్లినాథసూరి వంశజుడగు 
నారాయణ పండితుడు రచించిన పదయోజనమను చంపూరామాయణ వ్యాఖ్యానము 
లోనివిగా “కొలచెల్మాన్వయాబ్టీందుర్మల్లినాథో మహాయశాః... విద్వదగ్రిమః అను 
శ్లోకములను శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు “మీగడతరక” లను వ్యాస సంపుటిలో 
నుదాహరించినారు. ఈ శ్లోకములు వ్యాఖ్యానము రచించినవాడు “పెద్దిభట్టు” అనియే 
చెప్పుచున్నవి. 

“పెద్దిభట్ట గృహిణీ విరాజతే” అను శ్లోకములో గూడా ఈ పేరే ఉన్నది. 
సాంప్రదాయికులు పెద్దిభట్ట వ్యాక్యానములనియే నుడువుదురు. అయినను 
పెద్దిభట్టులవారు (గంథాంతగద్యలలో నన్నగారి పేరుంచుటచే మనము కూడా 
మల్లినాథునే గ్రంథకర్తగా వ్యవహరింతము.” 

(శ్రీ గరిమెళ్ల అచ్యుత సత్య శేషగిరి సోమయాజిశర్శ) 

“మల్లినాథునకు పెద్దిభట్టు తమ్ముడనియు - మల్లినాథుడు మందబుద్ధియు, 
పెద్దిభట్టు కుశాగ్రబుద్ధియనియును చాలా కాలము తన్ను సేవించినందుల కానందించి 
యొకయోగి మల్లినాథునకు సారస్వత మంత్రముపదేశింపబోగా సోదరనియుక్తుడైన 
పెద్దిభట్టే యట్టితటి దగ్గరనుండుట తటస్థించి యోగి అతనికే ఉపదేశించి దీని ఫలము 
మీయన్నగారికే అందజేయవలెనని చెప్పగా పెద్దిభట్టు అట్లే తాను వ్రాసిన 
(గంథములనన్నింటినీ అన్నయగు మల్లినాథుని పేరనే ప్రకటించెనను ఐతిహ్యముగలదు. 
ఇట్టి వింకను అనేకములుగలవు. 


26 మల్లినాథసూరి జీవితము రచనలు 





వ్యాఖ్యాతృ చక్రవర్తి మల్లినాథుడు 


పెద్దయార్యుడు కుమారస్వామిసోమపీథి 


యని రత్నాపణమువలన తెలియుచున్నది. 


కుమారస్వామిసోమపీథి పెద్దిభట్టు కుమారుడని కొందరన్నను అవి 
రత్నాపణమునకు విరోధించుచున్నవి. 
(తెలుగు విజ్ఞాన సర్వస్వము 4వ భాగము పేజీ 969 బు.వెం.ర) 

వాఖ్యాతృ చక్రవర్తి గురించి చెప్పేటప్పుడు జన(్రుతులు ఆధారంగా ఏర్పడిన 
సందేహాలను తొలగించడానికి పెద్దిభట్టు మల్లినాథుల సంబంధాన్ని వివరించవలసిన 
అవసరమున్నది. కొందరు పెద్దిభట్టు మల్లినాథునికి తమ్ముడనీ, మరికొందరు అన్న 
అనీ, మరి కొందరు మల్లినాథుడే పెద్దిభట్టు అనీ. ఈ “పెద్దిభట్టు” అనేది బిరుద 
నామమనీ అభిప్రాయపడుతున్నారు. పెద్దిభట్టు అంటే పెద్ద పండితుడు. మల్లినాథుడు 
పెద్ద పండితుడు కావడంవల్ల అతనికా బిరుదం వచ్చి ఉంటుందని కొందరిమతం. 
నారాయణ పండితుడూ అతణ్జే అనుసరించిన మల్లాది సూర్యనారాయణశాస్రిగారూ 
తెలుగు విజ్ఞాన సర్వస్వము 4వ భాగంలో వ్యాసం వ్రాసిన శ్రీబులుసు వేంకట 
రమణయ్యగారూ, శ్రీ భాష్యం విజయసారథిగారూ, శ్రీ గరిమెళ్ల అచ్యుత సత్యశేషగిరి 
సోమయాజిశర్మగారూ, పెద్దిభట్టు మల్లినాథునికి తమ్ముడనీ అన్నగారిపేర అతడే 
వ్యాఖ్యలు రచించాడనీ అభిప్రాయపడుతున్నారు. 


వంశావళి 2T 


శ్రీ పాటిబండ మాధవశర్మగారు మాత్రము మల్లినాథుని పెద్దిభట్టుకు తమ్ముడుగా 
రాజశిల్సి నవలలో చిత్రించినారు. 

కృష్ణకర్నామృతానికి సువర్ణ చషక వ్యాఖ్య వ్రాసిన పశుపతి పాప్పల్లయసూరీ, 
శ్రీ చెళ్లపిళ్ళ వెంకటశాస్తిగారూ, కీ.శే. బ్రహ్మశ్రీ వేదం వేంకటరాయశాస్తులుగారూ 


పెద్దిభట్ట మల్లినాథులు అభిన్నులని భావించారు. 

కన్నడ వాచకాలనుంచి “పద్దిభట్ట చరితవ్‌”ను నం(గహొంచిన 
శ్రీ టి.గణవతిశాస్తిగారు. పెద్దిభట్ట మల్లినాథులు అభిన్నులని తెలిపినట్లు 
శ్రీ కె.పి.త్రివేదిగారు ఏకావళి తరళవ్యాఖ్య ఉపోద్దాతంలో తెలిపి ఉన్నారు. 

పెద్దిభట్టు-మల్లినాథులు ఇద్దరూ విద్వాంసులూ, వ్యాఖ్యాతలూ అని మల్లాది 
సూర్యనారాయణశాస్తిగారు చెప్పారు. 

వీరిని వేరువేరు వ్యక్తులుగా అంగీకరించినవారిలో మిగిలిన వారందరూ 
మల్లినాథుడు మందమతి అనే అభిప్రాయం వెలిబుచ్చారు. వీరందరి అభిప్రాయాలకూ, 
జనథశ్రుతులకూ నారాయణ పండితుని మాటలు మాత్రమే ఆధారము. 

మల్లినాథుని వంశంలోని నారాయణ పండితుడు ఒక్కడు మా(త్రమే 
మల్లినాథునికి పెద్దిభట్టు అనే సోదరుడున్నట్లు చెప్పి ఉన్నాడు. మల్లినాథునికి పెద్దిభట్టు 
అనే సోదరుడుననట్లు చెప్పిన వారందరికీ ఈ నారాయణ పండితుని మాటలే భ్రాంతిని 
కలిగించాయి. మల్లినాథుని కుమారులైన కుమారస్వామిగానీ, గిరినాథుడుగానీ 
మల్లినాథునికి పెద్దిభట్టు అనే సోదరుడున్నట్లు చెప్పలేదు. వీరి మాటలే ప్రమాణాలు 
కాని నిరాధారాలయిన నారాయణుని మాటలు స్వీకరించదగినవి కావు. 

కుమారస్వామిసోమపీథి పెద్దిభట్టుకు కుమారుడని వంశావళిలో నారాయణ 
పండితుడు పేర్కొన్నాడు. కుమారస్వామి సోమవీథి మాత్రం తాను మల్లినాథుని 
కుమారుడననీ తనకు పెద్దయార్యుడు అన్న అనీ అతనివద్దనే తాను విద్య అభ్యసించాననీ 
చెప్పాడు. పెద్దయార్యుణ్లి పదవాక్య ప్రమాణ పారావార పారీణుడనీ, వ్యాఖ్యాత 
నిఖిలశాస్తుడు అనీ, సర్వవిద్యలలోనూ ప్రబంధకర్త అనీ స్తుతించాడు. నారాయణ 
పండితుడు పెద్దిభట్టుకు కుమార స్వామిసోమవీథి అనే ఒక్క పుత్రుడు మాత్రమే 
ఉన్నట్లు చెప్పాడు. 

మల్లాది సూర్యనారాయణశాస్తిగారు ఈ తేడాలను సరిపెట్టడానికి మల్లినాథునికి 
పుత్రులే లేరనీ పెద్దిభట్టు కుమారుడైన కుమార స్వామిని దత్తపుత్రునిగా స్వీకరించి 
ఉంటాడనీ కుమారస్వామి పెంచుకొన్న తండ్రి అయిన మల్లినాథుణ్ణి తండ్రిగానూ 


28 మల్లినాథసూరి జీవితము రచనలు 


జనక సోదరుడైన పెద్దయార్యుణ్ణి సోదరునిగానూ స్మరించి ఉంటాడనీ ఊహ చేశారు. 
నారాయణ పండితుడు తాను కుమారస్వామికి అసలు సోదరులే ఉన్నట్లు చెప్పకపోవడం 
వల్ల జనకసోదరుడొకడు ఉండటం అసంభవం. ఇంతేకాక గిరినాథుడు మల్లినాతునికి 
తాను కుమారుజ్జని చెప్పుకొని ఉన్నాడు. అందువల్ల మల్లినాథుడు అనపత్యుడనటం 
పొసగదు. కుమారస్వామిని పెంచుకొన్న తర్వాత గిరినాథుడు పుట్టి ఉంటాడని 
అనుకొందామన్నా కుమారస్వామికంటే పెద్దవాడైన పెద్దయ్యార్యుడున్నట్లు 
కుమారస్వామియే చెప్పి ఉన్నాడు. ఈ విధంగా ఎట్లా ఆలోచించినా మల్లినాథునికి 
కుమారస్వామి దత్త పుత్రుడటనం పొసగదు. దీనినిబట్టి కుమారస్వామి మాత్రమేకాక 
అతనికంటె పెద్దవాడైన పెద్దయార్యుడూ, చిన్నవాడైన గిరినాథుడూ మొత్తం ముగ్గురు 
మల్లినాథునికి కుమారులని స్పష్టమవుతున్నది. 

నారాయణ పండితుడు కుమారస్వామికి పెద్దయార్యుడు అనే సోదరుడున్నట్లు 
చెప్పకపోవడమూ, మల్లినాథునికే పెద్దిభట్టు అనే సోదరుడున్నట్లు చెప్పి, ఆ పెద్దిభట్టు 
కుమారుడే కుమారస్వామి అని భ్రమపడి చెప్పాడు. నారాయణుని మాటలు ప్రమాద 
జనితాలనడానికి కుమారస్వామి మాటలే ఆధారం. కాగా పెద్దయార్యుడే పెద్దిభట్టు 
అనీ, ఇతడు మల్లినాథునికి కుమారుడే కాని సోదరుడు కాదనీ తెలుస్తున్నది. తండ్రివలె 
ఇతడు కూడా పదవాక్య ప్రమాణ పారావారపరీణుడు. సర్వవిద్యలలో ప్రబంధాలు 
రచించినాడు; నిఖిలశాస్త్ర వ్యాఖ్యాత; తండ్రికి వ్యాఖ్యాన రచనలో సహాయం చేసినవాడు. 
సర్వజ్ఞ సింగభూపాలునిచేగానీ, రెండో అనపోతారెడ్డిచే గానీ కనకాభిషేకాది సమ్మానాలు 
పొందినవాడు ఈ పెద్దిభట్టే అని చెప్పవచ్చు. 

అయితే ఈ మల్లినాథుడూ, అతని కుమారుడైన పెద్దిభట్టూ ఇద్దరూ సమాన 
ప్రతిభావంతులూ, విద్వాంసులూ అయి ఒకే కాలములో ప్రసిద్దులు కావటమే ఈ 
(భ్రమ ప్రమాదాలకూ జన(శుతులకూ మూలమని తలచటం సమంజసమని తోస్తున్నది. 


IIE 


వంశావళి 29 


3. మల్లినాథుని నివాసము-ఇంటిపేరు 


మల్లినాథసూరి నివాసం గురించీ, ఇంటిపేరు గురించీ విద్వాంసులూ, 
విమర్శకులూ పలురకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అధిక సంఖ్యలో 
వ్రాయబడిన మల్లినాథుని వ్యాఖ్యానాలకు వేరువేరు స్థలాల్లో నివసించే వ్యక్తులు, వేరువేరు 
కాలాల్లో ప్రతులు ఎత్తి బ్రాయడంవల్ల మల్లినాథసూరి ఇంటిపేరులోనూ నివాసంలోనూ 
కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి. ఇంతేకాక కోలాచలం శ్రీనివాసరావుగారు మొదలయిన 
మల్లినాథ వంశీయులు కొందరు వెలిబుచ్చిన ఊహాపోహలు కూడా ఈ సందేహాలకు 
హేతువులయినాయి. 

సాధారణంగా ఒక గ్రామంలో స్థిరంగా నివసిస్తూ ఉండేవారు మరోచోటికిపోయి 
అక్కడ నివాసం ఏర్పరుచుకొన్నప్పుడే ప్రత్యేకంగా వారిని పూర్వ గ్రామ నామంతో 
పేర్మోవడం పరిపాటిగా వస్తూ ఉంది. అందులోనూ తెలుగువారిలో సామాన్యంగా 
గ్రామనామమే గృహనామంగా ఉంటూన్న సంగతి ఇప్పటి తెలుగు వాళ్ళ ఇంటి పేర్లను 
పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ ఇంటి పేర్లు ఏర్పడ్డానికి ఇంతకంటే వేరే 
కారణం కనిపించదు. 

ఈ మధ్య ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంవారు మల్లినాథ సూరిమీద ఒక 
సంచికా కార్యక్రమాన్ని ప్రసారం చేశారు ఈ కార్యక్రమాన్ని సమర్పించినవారు 
శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి గారు. సంపాదకులు శ్రీ సన్నిధానం సూర్యనారాయణ 
శాస్త్రిగారు. ప్రసారం చేసినవారు శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్తి. శ్రీ సన్నిధానం 
సూర్యనారాయణశాస్త్రి మొదలైనవారు. ఈ విద్వాంసుల ప్రసంగాల్లోని విశేషాలను 
ఆకాశవాణి సౌజన్యంతో తెలుగు అకాడమీవారు “తెలుగు” అనే పత్రికలో ప్రకటించారు. 
మల్లినాథుని గురించి సన్నిధానంవారు మల్లినాథసూరి ఇంటిపేరు కోలాచలంవారని, 
ఇతడు తెలంగాణా వాస్తవ్యుడనీ, అంటే తెలగాణ్యుడనీ, సర్వతంత్ర స్వతంటత్రుడనీ, 
మహోపాధ్యాయుడనీ, 15వ శథాబ్ది ప్రథమ పంచవింశతివాడనీ స్పష్టం చేశారు. 
కప్పగంతుల వారు హైదరాబాదు సమీపంలో ఉన్న “కొలచలమ” మల్లినాథుని నివాస 


30 మల్లినాథసూరి జీవితము రచనలు 


స్థలమనీ క్రీ.శ. 14వ శతాబ్ది ఉత్తరార్థం ఇతని కాలమనీ, ఇతడు కాశ్యపగోత్రుడనీ 
చెప్పారు. 

మల్లినాథసూరి కోలచలను వంశానికి చెందిన వైదికుడు, కాశ్యపగోత్రుడు, 
ఆపస్తంబసూత్రుడుయజుశ్చాఖకు చెందినవాడు. కోలచలమ వారు మెదకు జిల్లాలోని 
పట్టంచెరువు ప్రాంతంవారు, కాకతీయరాజుల మన్ననలు పొంది ఏకశిలా నగరంలో 
స్థిరపడ్డారు. కాకతీయ రాజ్యం పతనమయిన తర్వాత రాచకొండ రాజుల ఆస్థానం 
అలంకరించారు అని శ్రీభాష్యం విజయ సారథిగారు అభిప్రాయ పడుతున్నారు. 

“ఆంధ్రదేశ ప్రసిద్దు లయిన పూర్వమహా విద్వాంసుల లోని ఈ మహా పురుషుడు 
జగమెరిగిన బ్రాహ్మణుడు... ఏకశిలా నగర ప్రాంతవాసి. కోలచలవంశ వర్ధనుడు. 
కౌశిక గోత్రుడు ఆపస్తంబ సూత్రుడు” అని మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు 
వ్రాశారు. 

మల్లినాథుని వంశీయులు వరంగల్‌ ప్రాంతంలోని కొలచెలమలో మొదట 
నివసిస్తూ తరువాత విజయనగరానికీ ఆ తరువాత రాచకొండకూ నివాసం మార్చినట్లు 
ఒక వాదం ఉంది. 

మొత్తంమీద మల్లినాథసూరి తెలుగు బ్రాహ్మణుడనీ, ఇప్పటి తెలంగాణాలోని 
రాచకొండ ప్రాంతంలోని “కొలచెలమ” గ్రామనివాసి అని స్పష్టమవుతున్నదని శ్రీమతి 
ఆర్‌. అనంతలక్ష్మి గారు అభిప్రాయపడుతున్నారు. 

ఉత్తర భారతంలో 'దేవపురం” అనే ఒక గ్రామం ఉంది. అదే మల్లినాథుని 
జన్మస్థలమై ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అట్లాంటి ఆప్రసిద్ధమైన 
దేవపురాన్ని ఉత్తర భారతంలో గుర్తించడం కష్టం. అంతేకాక బెత్తరాహుల మనఃఫలకాల 
మీద మల్లినాథుని స్మృతులు చాలా తక్కువగా మాత్రమే ఉన్నాయి. అయితే ఈ దేవపురం 
అనేగ్రామం 14, 15 శతాబ్బులలో బలవంతుడైన ఒక జమీందారు పాలనలో 
ఉండేదనీ అతడు పండిత పక్షపాతి అనీ అందుచేత పండితులాతనిని ఆశ్రయించే 
వారనీ వారిలో మల్లినాథుడు కూడా ఒకడై ఉండ వచ్చుననీ ఊహిస్తున్నారు. మల్లినాథుని 
జన్మస్థలం రాజమహేంద్రవరం దగ్గర ఉంది అంటున్నారు. కాని ఇతని తండ్రి దేవశర్మ 
అని, ఈ దేవశర్మ మహావిద్వాంసుడూ, వైదిక నిష్టా గరిష్టుడూ అని చెబుతున్నారు. 
దీనిని బట్టి కపర్ది కుమారుడైన మన మల్లినాథ సూరికి ఈ విషయంతో సంబంధం 
లేదని స్పష్టమవుతున్నది. 


మల్లినాథుని నివాసము -ఇంటిపేరు 31 


సర్వపథీన వ్యాఖ్య బొంబాయి వ్రాత ప్రతిలో మల్లినాథుని ఇంటిపేరు “కీలచర్ల” 
అని ఉన్నట్లు శ్రీ కె.వి. త్రివేదిగారు వివరించారు. 

ఇంతేకాక తే 6-10-1901 దీని కోలాచలం శ్రీనివాసరావు గారు తమకు 
వ్రాసిన జాబులో “మల్లినాథ” అనే నామం జైనుల పేరు కాదనీ, తమ (ప్రాంతంలో 
ఉన్న శివుని పేరు మల్లినాథుడనీ, “కోలాచల” అనేది ఊరిపేరనీ, తమ పూర్వులలో 
కొందరికి మల్లి, మల్లయ్య అనే పేర్లు ఉన్నాయని ్వనరాసినట్లు త్రివేదిగారు చెబుతున్నారు. 

శ్రీకోలాచలం శ్రీనివాసరావుగారు ఆంధ్రదేశంలోని “పందిపాడు” అనే 
గ్రామానికి సంస్కృతీకరణరూపమే 'కోలాచలిగా ఊహించారు. కాని అది అంత 
సమంజసంగా ఉన్నట్లు విజ్ఞులు అంగీకరించడం లేదు. మరి కొంతమంది కన్యాకుమారి 
ప్రాంతంలో ఉన్న 'కోలచర్లి అయి ఉంటుందని ఊహిస్తున్నారు. కాని దీనికి సరైన 
ఆధారాలు లేవు. 

'వెలుగోటివారి వంశావళి” అనే తెలుగు పుస్తకంలో వరంగల్‌ ప్రాంతంలో 
ఉన్న ఒక గ్రామంపేరు 'కొలచలమి” అని అన్నట్లు ఉంది. అంతేకాక రాచకొండ 
ప్రాంతంలో 'కోలాచలి అనే గ్రామం కూడా ఉన్నట్టు పేర్కొబడింది. వెలుగోటి వారి 
వంశావళి పద్యం 48 పేజీ 14 ఆధారంగా పైవిషయాలు లభించాయి. 

మల్లినాథసూరి మేఘ సందేశ వ్యాఖ్యలో రామగిరేః చిత్రకూటస్య” అని 
వ్యాఖ్యానించాడు. చిత్రకూట పర్వత ప్రాంతంలో కోలాచల పర్వతమున్నట్లు 
మహాభారతం సభా పర్వం 30వ అధ్యాయంలోనూ, మార్మందేయ పురాణంలోనూ 
కనిపిస్తున్నది. అయితే ఈ విషయాలు ప్రస్తుతాంశానికి ఎంతవరకు సంబంధించి 
ఉన్నాయనేది పరిశీలించ వలసిన విషయం. 

వెలుగోటివారి వంశచరిత్రను బట్టిచూస్తే ఈ కొలచలమ పురాణాల్లోని 
కోలాచలం కాదనీ, శ్రీ కోలాచలం శ్రీనివాసరావు గారు చెప్పినట్లు “పందిపాడు” 
(గామంకూడా కాదనీ, తెలుస్తున్నది. అయితే ఇది తెలంతాణా ప్రాంతంలోని 
రాచకొండకు దగ్గరలో ఉన్న ఒకగ్రామం అని మాత్రం అందులో స్పష్టమవుతున్నది. 

మల్లినాథుని జన్మస్థలం గురించీ ఇంటిపేరు గురించీ, నివాస స్థలం గురించీ 
పలువురు పలురకాలుగా తెలిపిన అభిప్రాయాలు చర్చించిన మీదట ఈవిధంగా 
నిర్ణయించడానికి అవకాశం కలుగుతున్నది. 

మల్లినాథసూరి తెలుగువాడు కావడంవల్ల కన్యాకుమారి ప్రాంతంలోని 
కోలాచలంగానీ, ఉత్తర భారతంలోని కోలాచలం గానీ, వామనాచార్య చెప్పిన గుజరాత్‌ 


32 మల్లినాథసూరి జీవితము రచనలు 


ప్రాంతంకానీ, మరికొందరు ఊహించినట్లుగా మహారాష్ట్ర ప్రాంతంగానీ ఇతని 
నివాసమనటం పొసగదు. 

ఇంక ఆంధ్ర ప్రాంతాలయిన రాజమహేంద్రవరం దగ్గరలో ఉన్న పందిపాడుకానీ 
వరంగల్‌ దగ్గరగా ఉన్న రాచకొండ సమీపంలోని 'కోలచలమ” గాని కావచ్చు అనే 
వాదాలలో మల్లినాథుని తాత అయిన మల్లినాథ శతావధాని కాకతిప్రతాపరుద్ర 
మహీపతిచే కనకాభిషేక గౌరవం పొందడంవల్ల వీరి వంశీయులు వరంగల్‌ ప్రాంతంలో 
నివసించారనడంలో కొంత సామంజస్యం కనపడుతున్నది. ఇక్కడే కొల్లూరు 
వృత్తిశాసనంలో అనపోతారెడ్డి మల్లినాథుని కుమారుడైన పెద్దిభట్టుకు వృత్తి 
అనుగ్రహించినట్లు సాక్ష్యాధారం లభిస్తున్నది. 

ఈ రాచకొండ రాజ్యాన్ని పాలించిన సర్వజ్ఞ సింగభూపాలుడు పెద్దిభట్టుకు 
సన్మానం చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ విధంగా వీరు రాచకొండ ప్రాంతంలో 
నివసించి ఉంటారనడానికి కొంత అవకాశం ఉంది. అంతేకాని రాజమహేంద్రవరం 
దగ్గర పందిపాడు మాత్రం ఇతని నివాసమనడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. 

ఈ కోలచ వంశీయులు కాకతీయుల కాలం తర్వాత విజయనగరం 
ప్రాంతానికి వెళ్ళి ఆ తరవాత రాచకొండ ప్రాంతానికి వచ్చి ఉంటారనే వాదం కూడా 
ఉంది. అది కూడా అంత బలమైన వాదంగా కనిపించటంలేదు. 

కాకతీయుల పాలనలో ఉన్న మెదకు జిల్లాలోని పట్టంచెరువు ప్రాంతంలోని 
“కొలచెలమ” గ్రామమే వీరి నివాసమయినట్లు చెప్పడానికి మరికొన్ని బలమైన 
ఆధారాలు లభిస్తున్నాయి. 

ఈ కొలచెలమలో మల్లినాథుని వంశీయులు నేటికీ ఉన్నారు. సుమారు 
8, 10 సం.ల క్రితం “కొలచెలమ”లో జరిగిన “మలి నాథ జయంతి” ఉత్సవానికి 
శ్రీ కేశవపంతుల నరసింహశాస్తిగారు తాము వెళ్ళి వచ్చినట్లు చెప్పారు. అంతేకాక 
ఈ కొలచెలమవాసులైన మల్లినాధుని వంశీయులు మల్లినాథుడు ఉపయోగించిన 
“గంటాన్ని” డాక్టర్‌ బి.రామరాజుగారికి అందజేసినట్లు శ్రీ రామరాజుగారు తెలిపారు. 

మెదకు జిల్లాలో ఉన్న మల్లన్నగుట్టమీద మల్లినాథసూరి తపస్సు చేసినట్లు 
డాక్టర్‌ దివాకర్ల వేకంటావధానిగారు ఒక వ్యాసములో వ్రాశారు. 

వీటనన్నింటినీ పరిశీలిస్తే మెదకు జిల్లాలోని పట్టంచెరువు ప్రాంతంలో ఉన్న 
'కొలచెలమ” గ్రామమే మల్లినాథ వంశీయుల నివాసస్థలమనీ, అదే మల్లినాథసూరి 


మల్లినాథుని నివాసము -ఇంటిపేరు 33 


జన్మస్థలమనీ స్పష్టమవుతున్నది. ఈ 'కొలచెలమి హైదరాబాదుకు 40 కి.మీ. దూరంలో 
ఉంది. 

మన మల్లినాథసూరికి తాత అయిన మల్లినాథ శతావధానికి కాకతి 
ప్రతాపరుద్రుడు కనకాభిషేకం చేయడంవల్ల కాకతీయ రాజులకు కోలచలమ వంశం 
వారిపైనున్న గౌరవాదరాలు వ్యక్తమవుతున్నాయి. 

అట్లాగే మల్లినాథుని కుమారుడైన కుమారస్వామి సోమపీథి ప్రతాపరుద్రీయానికి 
రత్నాపణ వ్యాఖ్య వ్రాయడం కోలచల వంశంవారికి కాకతీయులమీద ఉండే గౌరవాన్ని 
వెల్లడిస్తున్నది. ఇది విద్యానాథునిమీద ఉండే గౌరవాన్ని కూడా నిరూపిస్తూ ఉంది. 

ఈ కుమారస్వామి సోమపీథి రత్నాపణ వ్యాఖ్యలో “త్రిస్మంధ శాస్త్ర జలధిం 
చుళుకీ కురుతేస్మయః, తస్యశ్రీ మల్లినాథస్య తనయో౭. జని తాద్భశః కోలచల 
పెద్దయార్యః ప్రమాణపదవాక్య పారదృశ్వాయః, వ్యాఖ్యాత నిఖిలశాస్త్రః ప్రబంధకర్తాచ 
సర్వవిద్యాను, తస్యానుజన్మా తదనుగ్రహాత్త విద్యో౭ నవద్యో వినయావనమ్రః స్వామి 
విపశ్చిద్వితనోతటీకాం ప్రతాప రుద్రీయ రహస్య భేత్రీమ్‌” అని రచించాడు. 

ఈ శ్లోకాలలో చూస్తే “కోలచల పెద్దయార్యః” అనేచోట “కోలచలి 
కనపడుతున్నది. కోలచల వీరి ఇంటిపేరుగా స్పష్టంగా కుమారస్వామి చెబుతున్నాడు. 
ఇంతేకాక వ్యాఖ్యాంత గద్యల్లో “ఇది పదవాక్య ప్రమాణ పారావార పారీణ 
శ్రీ మహోపాధ్యాయ కోలచల మల్లినాథ సూరి సూనునా విశ్వజనీన, విద్యస్య విద్వన్మణేః 
పెద్దయార్యస్యానుజేన కుమారస్వామి సోమపీథినా విరచితే ప్రతాప రుద్రీయ వ్యాఖ్యానే 
రత్నపణాఖ్యానే...” అని చెప్పాడు. 

పండితులూ, విమర్శకులూ కుమారస్వామి సోమపీథి ఇంటి పేరు విషయంలో 
గానీ, పెద్దిభట్టు ఇంటిపేరు విషయంలోగానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేయలేదు. 
“కోలచల” అనే ఇంటిపేరును అంగీకరించారు. 

'కోలచలి అనే ఇంటిపేరు మల్లినాథ సూరి కుమారులు ఇద్దరి విషయంలో 
చెల్లినప్పుడు తండ్రి అయిన మల్లినాథ సూరి విషయంలో చెల్లదనడం హాస్యాస్పదంగా 
ఉంటుంది. 

మల్లినాథసూరి వ్యాఖ్యానించిన గ్రంథాలు ఎక్కువసంఖ్యలో ఉన్నాయి. వాటికి 
రాసిన ప్రతులసంఖ్య కూడా చాలా ఎక్కువే వాటిని ఎత్తివ్రాసిన లేఖకులు వేర్వేరు 
కాలాలకూ, వేర్వేరు ప్రాంతాలకూ చెందినవారు కావడంవల్ల వారు వ్రాసిన ప్రతులలో 
ఈ 'కోలచలి అనే పదం రకరకాలుగా రూపాంతరాలు పొందింది. 'కొలచల, కోలచలి 


34 మల్లినాథసూరి జీవితము రచనలు 


కోలాచల, కొలచెల, కోలచెల, కోలచెలమ, కొలచెల్మ కొలచెలమ, కోలచల్మ, కోలిచర్ల, 
కోలచర్హ, కోలచలమ,” అని ఈ విధంగా కనిపిస్తున్నాయి. వీటిలో ఎక్కువ ప్రతులలో 
'కోలచలి అని మాత్రమె ఉన్నది. 

మనకు దొరికిన ఈ ఆధారాలుబట్టి 'కోలచల”' అనే ఇంటిపేరు మాత్రమే 
కుమారస్వామి సోమపీథికీ, మల్లినాథసూరికీ సమానంగా ఉంది. అందువల్ల దాన్ని 
(గ్రహించడం మాత్రమే సమంజసం. 

ఈ విధంగా వ్యాఖాతృ చక్రవర్తి అయిన మల్లినాథ సూరి తెలుగువాడనీ, 
వైదిక బ్రాహ్మణుడనీ, తెలగాణ్యుడనీ, కాశ్యప గోత్రం వాడనీ, ఆపస్తంబ సూత్రుడనీ, 
కృష్ణ యజుశ్శాఖీయుదనీ, ఇతని ఇంటిపేరు 'కోలచలి అనీ స్పష్టమవుతున్నది. 


WIEN 


మల్లినాథుని నివాసము-ఇంటిపేరు 35 


4. మన్లినాథుని కాలనిర్ణయము 


మల్లినాథుడు ఆంధ్రదేశంలో కాకతీయుల కాలానంతరం రాచకొండ వెలమ 
రాజ్యాలూ, అద్దంకి, కొండవీటి రెడ్ల రాజ్యాలూ, పూర్వ విజయనగర రాజ వంశాలూ 
అభివృద్ధి చెందుతున్న కాలంలో నివసించి ఉన్నట్లు చెప్పవచ్చు. మల్లినాథుడు తన 
వ్యాఖ్యానాలలో అసంఖ్యాకాలైన ఇతరుల [గ్రంథాల నుంచి ఉదాహృతులను చూపాడు. 
ఉదాహృత గ్రంథకర్తలలో కొందరు మల్లినాథునికి సమకాలికులు, కొందరు కొద్దికాలం 
ముందువారు. వీరిలో సమకాలికులనే ఎక్కువగా ఉదాహరించాడు. ఇతని కాలనిర్ణయం 
చేయడానికి ఈ ఉదాహృత (గ్రంథాలు మనకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. 

డా. భండార్మరుగారు, థియోడరు ఆధుక్టు చెప్పిన విషయాలను ఆధారంగా 
తీసుకొని మల్లినాథుని క్రీ.శ. 14వ శతాబ్ది వాడని నిర్ణయించారు. వీరు మల్లినాథుడు 
మేదినీకోశాన్ని తన వ్యాఖ్యలలో ఉదాహరించక పోవడంవల్ల, మేదీనీకోశం 
ఉదాహరించిన జగద్ధరునికంటిె, మేదినీ కోశరచన కంటె పూర్వుడైనట్లగా 
నిర్ణయించారు. కాని మాఘ నైషధ కావ్యాలకు వ్యాఖ్యలు వ్రాసేటప్పుడు మల్లినాథుడు 
ఈ మేదినీ కోశం ఉదాహరించి ఉన్నాడు. మేదినీ కోశం క్రీ.శ. 1400 ప్రాంతానికి 
చెందినది అనుకొన్నా తొలివాఖ్యలలో మల్లినాథుడు దానిని ఉదాహరించక 
పోయినప్పటికీ ఆ తరవాతి వ్యాఖ్యలలో మేదినీ కో: ఉదాహరించటం అసంగతం 
కాదు. 

ప్రాఫసరు రాఘవన్‌గారు వైశ్యవంశ సుధాకర రచనపై ఒక వ్యాసం వ్రాస్తూ 
అందులో మల్లినాథుని కాలం గురించి చర్చించారు. రెండో దేవరాయల పాలనా 
కాలానికి చెందిన ధర్మనిర్ణయ సభలో మల్లినాథుడు ధర్మాసనమున ఉండి న్యాయ 
నిర్ణయ నివేదికగా వైశ్యవంశ సుధాకరం సమర్పించాడు. దీన్ని ఆధారంగా తీసుకొని 
మల్లినాథుని కాలాన్ని క్రీ. శ. 1430గా రాఘవన్‌గారు నిర్ణయించారు. 

శ్రీ కె.పి.త్రివేదిగారు తరళ వ్యాఖ్యతో వకావళిని ప్రచురిస్తూ ఆ గ్రంథ పీఠికలో 
మల్లినాథుని క్రీ.శ. 14వ శతాబ్దికి చెందిన వానిగానే పేర్కొన్నారు. పైవిధంగా ఈ 
కాల నిర్ణయాలు ఇంచుమించుగా సరిపోతున్నాయి. 


36 మల్లినాథసూరి జీవితము రచనలు 


మల్లినాథుడు విద్యానాథుని ప్రతాపరుద్రీయం నుంచి 200కు పైగా 
ఉదాహృతులను తన వ్యాఖ్యల్లో చూపాడు. ఏకావళికి రాసిన తరళ వ్యాఖ్యలో రాచకొండ 
సర్వజ్ఞ సింగభూపాలుని రసార్థవ సుధాకరంనుంచి ఉదాహృతులను చూపాడు. ఈ 
సింగభూపాలుని “భూపాల” శబ్దంతోనే పలుసార్లు మల్లినాథుడు వ్యవహరించాడు. 
రసార్థవ సుధాకరం క్రీ.శ. 1870 ప్రాంతమున రచింపబడింది. రఘువంశ 
వ్యాఖ్యలోకూడ మల్లినాథుడు దీనిని ఉదాహరించాడు. రఘువంశ వ్యాఖ్య అతని 
వ్యాఖ్యల్లో మొదటిదని విమర్శకులు నిర్ణయిస్తున్నారు. అందుచేత ఇతని రచనా 
వ్యాసంగం క్రీ.శ. 1870 తరవాత ప్రారంభమై ఉంటుందని చెప్పవచ్చు. పెద్దిభట్టుకు 
సర్వజ్ఞ సింగ భూపాలుడు కనకాభిషేకం చేసినట్లు ఉన్నది. పెద్దిభట్ట మల్లినాథులు 
సమకాలికులవటంవల్ల భూపాలునితో వీరికి గల ప్రత్యక్ష సంబంధం నిరూపిత 
మవుతున్నది. 

కుమారగిరి క్రీ.శ. 1386-1402. సం.ల మధ్య వసంత రాజీయం రచించి 
ఉండవచ్చు. మల్లినాథుడు మాఘకావ్య వ్యాఖ్యలో వసంతరాజీయం నుంచి ఒకశ్లోకం 
ఉదాహరించాడు. 

శ్లో. “యన్నాట్య వస్తువః పూర్వం రంగ విఘ్నోపశాంతయే 

కుశీలవాః ప్రకుర్వంతి పూర్వరంగః ప్రకీర్తితః” 

దీనివల్ల మల్లినాథుని రచనా వ్యాసంగ కాలం 15వ శతాబ్దిలోనికి కూడా 
పొడిగించ వీలవుతున్నది. వైశ్యవంశ సుధాకర రచనము కూడా ఈ భావాన్నే 
బలపరుస్తున్నది. వైశ్యవంశ సుధాకర రచనము దేవరాయలు 1 కాలంలో జరిగింది. 
1426లో దేవరాయలు 1 తండ్రి చనిపోవటంవల్ల అతడు విజయనగర సామ్రాజ్యానికి 
నిరంకుశ ప్రభువైనట్లు తోస్తున్నది. దీన్ని బట్టి మల్లినాథుడు క్రీ.శ. 1430 వరకూ 
జీవించి ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అంటే ఇతని రచనా వ్యాసంగ కాలం క్రీ.శ. 
1375నుంచి 1421 వరకూ 50 సం.లు నిరాఘాటంగా సాగినట్లు విశదమవు తున్నది. 

మల్లినాథుడు సంపూర్ణమైన ఆయుర్జాయంతో ఉంటాడని భావిస్తే 84 సం.లు 
(సహస్రమాసజీవి) ఇతని జీవితకాలం అని తేలుతుంది. అప్పుడు క్రీ.శ. 1840-1350 
సం.ల మధ్య పుట్టినవాడుగా మనం భావించ వచ్చు. ఇతడు 25, 30 సం.ల వరకూ 
చదువు సంధ్యలు లేక వున్నాడనీ తర్వాత ఒక యోగి ఇచ్చిన సారస్వత మంత్రం 
కారణంగా కాశీవెళ్ళి విద్యాభ్యాసం చేశాడనీ ఒక కథ ఉంది. ఇదీ నిజమని భావించినా 
1375 నుంచీ ఇతని రచనా వ్యాసంగం ఆరంభమయిందనడానికీ, 1340 - 1850 
మధ్య పుట్టాడనడానికీ అభ్యంరతం ఉండదు. 


మల్లినాథుని కాలనిర్ణయము 37 


5. మల్లిణాథుని బాల్యము-విద్యాభ్యాసము 


కోలచల మల్లినాథ శతావధాని మహాపండితుడు. అనే రాజాస్థానాలలో 
కనకాభిషేకాది విద్వత్మవి సమ్మానములు పొందినవాడు. ఆంధ్రుల సొత్తు అయిన 
శతావధాన ప్రక్రియకు ఇతడు మూలపురుషుడు. ఇతని కుమారుడు కపర్షి పండితుడు. 
ఇతడు తంద్రివలె మహాపండితుడు. అసంఖ్యాకాలయిన గ్రంథాలు రచించాడు. ఇతని 
కుమారుడే మన మల్లినాథసూరి. 

ఇట్లాంటి ప్రఖ్యాత పండిత కుటుంబంలో జన్మించిన మల్లినాథునికి బాల్యంలోనే 
సంప్రదాయసిద్ధంగా తండ్రి దగ్గర కావ్యపాఠాలు అభ్యసించే మహాభాగ్యం లభించింది. 
బహుశాస్త్ర పరిచయమూ అసంఖ్యాక నిఘంటువుల పరిశీలనమూ, తమ ఇంటికి 
వచ్చే మహాకవి పండితుల ప్రసంగాలతో సన్నిహిత సంబంధమూ, చిన్నతనంలో 
ఇతనికి లభించాయి. మల్లినాథునికి బాల్యంలో ఈ విధంగా లభించిన ఈ అవకాశాలు 
భవిష్యత్తులో అతడు మహావ్యాఖ్యాతగా, పదవాక్యప్రమాణ పారావార పారీణుడుగా, 
మహోపాధ్యాయుడుగా రూపొందడానికి హేతుభూతాలయ్యాయి. 

మల్లినాథుని బాల్యంగురించీ, విద్యాభ్యాసం గురించీ కొన్ని జనశుతులున్నాయి. 
వాటినిక్కడ పేర్మోవడం సమంజసం కాకపోదు. 

1. మల్లినాథుడు బాల్యంలో చాలా మందమతిగా ఉండేవాడు. భార్యచేత 
అవమానింపబడి కాళీకి పోయి ఒక గురువుదగ్గర సర్వశాస్త్ర విషయాలు 
నేర్చుకొన్నాడు. ఈ విద్యాభ్యాసం సమయంలో గురువు మల్లినాథుని శ్రద్ధను 
పరీక్షించడానికి కొన్నీ పరీక్షలు ఏర్పాటుచేశాడు. భోజన సమయంలో నేతికి 
బదులుగా ఆముదము వేయమని తన భార్యకు చెప్పాడు. విద్యాభ్యాస దీక్షచేత 
మల్లినాథుడు ఆరుచి భేదం గుర్తించలేదు. ఈ విధంగా కొన్ని ఏళ్ళు గడచిన 
తర్వాత గురుపత్ని మళ్ళీ ఒకనాడు నేతికి బదులుగా ఆముదం వడ్డించింది. 
మల్లినాథుడు రుచి భేదం గుర్తించి ఇదేమిటని అడిగాడు. వెంటనే ఆమె 
పొరపాటు జరిగిందని పలికి నేతిని వడ్డించింది. మల్లినాథునిలో వచ్చిన ఈ 


38 మల్లినాథసూరి జీవితము రచనలు 


మార్చును ఆమె భర్తకు తెలిపింది. గురువు చాలా సంతోషించాడు. మల్లినాథుణ్ణి 
పిలిచి “నీ విద్యాభ్యాసం పూర్తి అయింది. నీవింక ఇంటికి పోయి సుఖంగా 
ఉండు” అని చెప్పి పంపాడట. 

2. మల్లినాథుడు పెద్దిభట్టు అనేవారు ఇద్దరు అన్నదమ్ములు, వీరిలో పెద్దిభట్టు 
కుశాగ్రబుద్ధి, మల్లినాథుడు మందబుద్ది. ఇట్లా ఉండగా వారి గ్రామానికి దగ్గరలో 
ఒక సాధువు బసచేశాడు. ఆ సాధువుకు మల్లినాథుడు వినయ విదేయతలతో 
భక్తి పూర్వకంగా పరిచర్యలు చేశాడు. ఆ సాధువు మల్లినాధుణ్ణి అనుగ్రహించి 
లతనికి సారస్వత మంత్రోపదేశం చేయ సంకల్పించాడు. కాని యోగి నిర్యాణ 
సమయానికి ముందు ఉపదేశించాలనే తలంపుతో అతడు కాలహరణం 
చేస్తుండేవాడు. దైవవశాత్తు నిర్యాణ సమయంలో యోగికి సేవచేయడానికి 
మల్లినాథునికి ప్రతిబంధం కలిగి పెద్దిభట్టును యోగి దగ్గరకు పంపడం 
తటస్థించింది. యోగికి మరణసమయం ఆసన్నమయింది. ఆ సమయంలో 
మల్లినాథుడు లేనందుకు యోగి చాలా విచారించాడు. తాను చేయదలచిన 
సారస్వత మంత్రోపదేశాన్ని పెద్దిభట్టుకేచేసి ఈ ఫలితం మాత్రం మల్లినాథునికే 
చెందాలని అదేశించాడు. తరువాత మహాపండితుడైన పెద్దిభట్టు అనేక 
[గ్రంథాలకు వ్యాఖ్యలు వ్రాసి మల్లినాథుని పేర వెయించాడట. 

8. ఒకప్పుడు మల్లినాథుడు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానానికి చిరిగిన బట్టలతో 
వంకరటింకర చేతికర్రతో పోతూ ఉండగా మార్గమధ్యంలో ఒకడు ఈ వేషంతో 
పోతున్నావేమని ప్రశ్నించాడు. అప్పుడు మల్లినాథుడు సమాధానంగా 
“కింవానసా చీకిరిబాకిరేణ కిం దారుణా వంకరటింక రేణ సర్వజ్ఞభూపాల 
విలోకనార్ధం వైదుష్య మేకం విదుషాం సహాయః”అని చెప్పి రాజదర్భనానికి 
పోయాడట. 

4. విద్యావిహీనుడయిన మల్లినాథుడు అత్తవారింటికి ఒక నాడు బయలుదేరాడు. 
అత్తవారింటిలోనివారు అందరూ బాగా చదువుకొన్నవారు. అందుచేత 
మల్లినాథుని ఎగతాళి చేస్తారని ముందుగానే మల్లినాథుని తండ్రి ఊహించి 
కొన్ని మెలకువలు అతడికి చెప్పాడు. 

“ఎవ్వరే గ్రంథ ప్రసక్తిచేసినా “సంపూర్ణమా?” ఈ శాస్తం సమగ్రమా? అని 
మాత్రమే అడుగు. కానీ ఇంకేప్రసంగం చేయకు అని చెప్పాడు. ఇట్లా మల్లినాథుని 
విద్యారాహిత్యం బయటపడకుండా తప్పించుకోమని తండ్రి సలహా ఇచ్చాడు. 


మల్లినాథుని బాల్యము -విద్యాభ్యాసము 39 


కాని అత్తవారింటిలోని వారు ఏదో (గ్రంథం వ్రాయాలని సిద్ధం చేసుకొన్న 
తాళపత్ర సంపుటాలు మల్లినాథునికి చూపారు. ఇవేమి టన్నాడు మల్లినాథుడు. వారు 
“అలేఖ్యాలు” అని సమాధానం చెప్పారు. మల్లినాథుడు తండ్రి మాట జవదాటక 
“సంపూర్ణమా?” అని అడిగాడు అప్పుడు విద్యారాహిత్యం బయటపడిందట. 
ర్‌. పెద్దిభట్టు పేరుతో మల్లినాథుని గురించిన జన[శ్రుతి పెద్దిభట్టు అనేక గ్రంథాలకు 
వ్యాఖ్యానాలు రచిస్తూ ఇంట్లో ఏముందో? ఏమిలేదో? పట్టించుకోలేదు. వ్యాఖ్యాన 
రచనలో మునిగి తేలుతూ అప్పుడప్పుడు “ఇత్యర్థః “ఇతిభావః” అని 
బయటికి కూడా పలికే వాడు. ఒకనాడు పెద్దిభట్టు మడిగట్టుకొని భోజనం 
చేయడానికి వంటింటికి వెళ్ళి భార్యను “ఏమి వండా” వని అడిగాడు. 
అప్పుడామ చిరునవ్వుతో “ఇత్యర్థాల” కూర వండి, “ఇతిభావాల పులుసు 
పెట్టానని బదులు చెప్పింది. అయితే నేటి భోజనం రసవంతమే అని నవ్వాడు. 
మరొకప్పుడు ఆ దంపతులు సరస సల్లాపాలాడుకొనే సమయంలో ఆమె 
భర్తతో “ఏమండీ! ఎందరు చేసిన స్త్రీ వర్ణనలకో వ్యాఖ్యానాలు వ్రాస్తారు. స్త్రీల 
సౌందర్యాన్ని వర్ణిస్తారు. నన్ను ఎప్పుడూ వర్ణించరేమి?” అని నవ్వుతూ అడిగింది. 
దానికి పెద్దిభట్టు నవ్వుతూ ఇదిగో నిన్ను ఇప్పుడే వర్ణిస్తాను. 
“అర్క శుష్మఫల కోమల స్తనీ 
మేరు మందర సమాన మధ్యమా 
తింత్రిణీదళ విశాలలోచనా 
పెద్దిభట్ట గృహిణీ విరాజతే” 
అని శ్లోకం చెప్పి కడుపుబ్బ నవ్వించాడట. 
ప్రతిభావంతులైన మహామనీషుల జీవితాలలో ఇట్లాంటి కట్టు కథలను 
కల్పించుకొని ఆనందించటం ఒక చమత్మారంగా భావిస్తూ ఉంది. ఇట్లే మహాకవి 
కాళిదాస, శ్రీ హర్షకవిరాజ జీవిత చరిత్రల్లో అనేక చమత్కార కల్పనలు చోటు 
చేసుకొన్నాయి. ఇందలి సత్యాసత్యాలెట్లున్నా ఈ జన[శ్రుతులు పాఠకుల మనస్సులకు 
ఒక చమత్యృతిని కలిగిస్తాయనడం సత్యదూరంకాదు. 


IIE 


40 మల్లినాథసూరి జీవితము రచనలు 


6. మల్లినాథ నామధేయులు 


సంస్కృత వాజ్మయంలో మరికొందరు మల్లినాథులు కనిపిస్తున్నారు. వీరిని 
గురించికూడా తెలుసుకోవడం అవసరమే. 

మల్లినాథుడనే పేరుగల పండితుడొకడు దారిద్రంతో బాధపడుతూ భోజుని 
దర్శించడానికి ఆస్థానానికి వెళుతున్నాడు. అప్పుడు దౌవారికుడు భోజునితో “దేవ! 
దక్షిణ దేశాత్మోత పి మల్లినాథ నామాకవిః కౌపీనావశేషః ద్వారివర్తతే” అని చెప్పాడు. 
రాజువెంటనే ఆ కవిని ప్రవేశపెట్టమన్నాడు. అతడు సభలో ప్రవేశిస్తూ “దేవ! భోజ 
తవ దాన జలౌఘై స్పోయమబ్ది రజనీతి విశంకే, అన్యధా తదుదితేషు శిలా గో 
భూరుహేషు కథమీదృశదానమ్‌?” అని ఆశువుగా చెప్పాడు. 

భోజరాజా! నీదానజల (ప్రవాహాలచేత ఈ సముద్రం ఉద్భవించిందని 
భావిస్తున్నాను. అట్లా కాకపోతే ఆ సముద్రంలో పుట్టిన చింతామణి, కామధేనువు, 
కల్పవృక్షాలకు ఇట్లాంటి దానగుణం ఎట్లా కలుగుతుంది? అని పొగిడాడు. ఈ 
సరసకవిత్వానికి ముగ్గుడైన ధారాధిపతి వెంటనే తన చేతికంకణం బహూకరించాడు. 

ఈ కవి చెప్పినవే మరి రెండు శ్లోకాలు :- 


శ్లో, అంబా కుపష్యతి నమయా నస్నుషయా 
సా౭పి నాంబయా నమయా 
అహమపి నతయా నతయా 
వద రాజన్‌! కస్య దోషాయ!” 
ఈ శ్లోకభావాన్ని గ్రహించి భోజుడు అతని దారిద్ర్యాన్ని రూపుమాపాడు. 
శో. నాగోభాతి మదేన ఖం జలధరైః పూర్ణేందునా శర్వరీ 
శీలేన ప్రమదా జవేన తురగో నిత్యోత్సవైర్మందిరమ్‌ 
వాణీవ్యాకరణేన హంస మిథునై ర్నద్యస్సభా పండితైః 
సత్పుత్రేణ కులం త్వయా వసుమతీ లోకత్రయంభానునా॥ 


అని భోజరాజును కీర్తించాడు. 


మల్లినాథ నామధేయులు 41 


మరో మల్లినాథుడనే కవీంద్రుడు చమత్మారార్థంగల ఒక శ్లోం చెప్పి దానిభావం 
వివరించమని రసజ్ఞుల్ని అడుగుతున్నాడు. 


శో కాచిద్భాలా రమణ వసతిం (ప్రేషయంతీ కరండం 
దాసీ హస్తాత్‌ సభయమలిఖద్యాళ మస్యోపరిస్థమ్‌ 

గౌరీకాంతమ్‌ పవనతనయం చంపకం చాత్రభావం 

పృచ్చత్యార్యో నిపుణ తిలకో మల్లినాథః కవీంద్రః 


అర్ధం : నూత్న యౌవనవతిఅయిన ఒక నాయిక తన ప్రియుని గృహానికి 
దాసీచేత ఒక పేటికను పంపుతూ భయంతో ఆ పేటిక పై భాగమున పామును, 
శివుణ్ణి, హనుమంతుణ్ణి, సంపెంగ పువ్వుని లిఖించింది. 

ఈ శ్లోకంలోని ఆశయాన్ని ప్రగల్బ శ్రేష్టుడు అయిన మల్లినాథ కవీంద్రుడు 
అడుగుతున్నాడు. 

భావం : ఇందులోని భావమేమిటంటే నాయిక నిజయౌవనారంభ 
పూర్వప్రవాసస్థిత నిజనాయకునకు స్వవయోద్యోతనార్థము పేటిక లోపల అర్థవికసిత 
పద్మాన్ని ఉంచి దానిరక్షణకోసం పేటికపై భాగమున గంధవహ శత్రువైన పామును, 
మదనశత్రువైన శివుణ్ణి, పద్మాన్ని వికసింపచేసే సూర్యునికి శత్రువైన హనుమంతుణ్ణి, 
అమకరంద ఆస్వాదనలోలువ (భ్రమరానికి శత్రువైన సంపెంగను లిఖించి పంపింది. 
అంటే అర్థవికసిత పద్మం నూత్నయౌవనవతిని తెలుపుతుంది. సౌగంధ్యాది గుణాలు 
సోశీల్యవాల్లభ్యాదిగుణాలకు ప్రతీకలు. పద్మసౌగంధ్యాన్ని వాయువు అపహరించకుండా 
గాలిని తినేపామునూ, పుష్పబాణుడైన మన్మథుడు పద్మాన్ని అపహరించకుండా మన్మథ 
హంతకుడైన శివుణ్లీ, పద్మాన్ని పూర్తిగా వికసింపజేసి సూర్యుడు తన వేడిమిచే మ్లానత 
కలిగించకుండా ఉండటానికి - పుట్టిన ఉత్తర క్షణంలో ఫలభ్రాంతిచే సూర్యుని 
కబళింపబోయిన హనుమంతుణ్లీ లిఖించి ఈవిధంగా నా శీలాన్ని రక్షించుకుంటూ 
ధైర్యంతో నీ కోసం దినాలు గడుపుతున్నాననే భావాన్ని నాయిక స్ఫురింపజేసింది. 

దీనిలోని చమత్కారం మనోహరంగా ఉంది. ఈ కవే యువరంగ రాజుమీద 
చెప్పినట్లు లభించిన మరో శ్లోకం దిగువ ఉంది. ఈ యువరంగరాజు ఎప్పటివాడో, 
ఈ మల్లినాథ కవీంద్రుడు ఎప్పటివాడో మనకు తెలుసుకొనే ఆధారాలు లభించలేదు. 
అయినా కవితా చమత్మారానికి ఈ శ్లోకం కూడా పరిశీలిద్దాం. 


42 మల్లినాథసూరి జీవితము రచనలు 


శో. రంగత్తుంగ మధిరోహతి రంగనాథే 
గోత్రారిరాత్త కుతుకః కులిశం బిభర్తి 
ఖేదంచమోద ముపయాతి నగేంద్ర కన్యా 
నాగాజినేన పరిముహ్యాతి మౌళిమీశః॥ 


యువరంగరాజు గుర్రం ఎక్కగానే ఇంద్రుడు సంతోషంతో వజ్రాయుధం 
ధరించాడు. పార్వతీదేవి ఖేదమోదాలు సమంగా పొందింది. పరమేశ్వరుడు 
నాగాజినంతో మౌళిని కప్పుకొన్నాడు. 

భావం : రంగరాజు గుర్రాన్ని ఎక్కి యుద్దానికి బయలు దేరగానే తురంగ 
ఖురవిన్యాసంవల్ల ధూళి బయలుదేరింది. అపారమైన ఆపరాగం సముద్రంలోపడి 
నీటిని పీల్చగా మైనాకమనే పర్వతం బయటపడుతుందని దాని రెక్కలు నరకడానికి 
ఇంద్రుడు సంతోషంతో వజ్రాయుధం థరించాడు. ఈశ్వరునితలపై ఉన్న గంగ ఈ 
పరాగంచేత ఇంకిపోతుందని మోదమూ, అన్నకు సంభవించే ఆపదకు ఖేదమూ 
పార్వతీదేవి పొందింది. పరమేశ్వరుడు ఈ పరాగం తన తలపై పడి గంగకు అపకారం 
కలిగిస్తుందని గజచర్మంతో తన మౌళిని కప్పుకొన్నాడు. 

ఇట్లాంటి చమత్మార జనకాలయిన శ్లోకాలూ, చాటువులూ సంస్కృత 
సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులోని రచన గానీ, భావాలుగానీ పరిశీలిస్తే 
మల్లినాథసూరి రచనతో ఇవి ఏవిధంగానూ సరిపోలవు. ఈ కథలు కొందరు 
మల్లినాథసూరికే అంటకట్టడానికి కూడా ప్రయత్నించ పూనుకోవడం పరిహాస భాజనం 
కాకపోదు. 

రాజపూజితమూ, ఉన్నత విద్యాసంపన్నమూ, శిష్టమూ అయిన పండిత 
కుటుంబంలో జన్మించిన మన మల్లినాథుడు రాజదర్శనాలకు తానుగా పోవడంగానీ 
అల్పచమత్మార జనకాలైన ఈ శుష్మచాటు స్తోతాలు చేయడంగానీ అసంభవము. 

శివక్షేత్రమైన శ్రీశైలం సమీవంగా ఉండటమూ, శ్రీమల్లికార్డునుడు 
ఆరాధ్యదైవమై తెలుగువారి హృదయాల్లో స్థిరనివాసం ఏర్పరచుకోవడంచేతనూ, మల్లి, 
మల్లయ్య, మల్లమ్మ, మల్లినాథ నామాలు తెలుగునాట విరివిగా వ్యాప్తిలోనికి వచ్చాయి. 
అందుచేతనే మల్లినాథ నామాలతో కొందరు కవులు కనిపిస్తున్నారు. 


IIE 


మల్లినాథ నామధేయులు 43 


7. వ్యాఖ్యానాలు - వాటి అవసరము 


వ్యాఖ్యాత కవితో సమానమైన పాండిత్యం కలవాడు కానీ అంతకంటె అధికుడు 
కానీ అయి ఉండాలి. అప్పుడే ఆ కావ్యగతమైన సౌందర్యాదుల్ని వెల్లడించ గలుగుతాడు. 
వ్యాఖ్యాతకి కవిలో ఉండే ప్రతిభ, విమర్శకుడిలో ఉండే వివేచనాశక్తి కూడా అవసరం. 
పాణిని వ్యాకరణానికి అంత గొప్పదనం రావడానికి పతంజలి వ్రాసిన వ్యాఖ్యానమే 
కారణం. 
కావ్యాలకు వాఖ్య వ్రాసేటప్పుడు సమగ్రంగా వివరించి చెప్పడానికి దండాన్వయ 
పద్ధతే అత్యంతం ఉపయోగపడుతుందని విజ్ఞులు అంగీకరించిన విషయము. 
చాలమంది వ్యాఖ్యాతలు దండాన్వయ పద్ధతిని అనుసరించే కావ్యాలకు వ్యాఖ్యలు 
వ్రాశారు. 
ప్రతిభా సమంచితులూ అపార శేముషీ విశేషభూషితులూ అయిన మహాకవులు 
రచించిన కావ్యాలకు అట్లాంటి శక్తి ఉన్నవారు వ్రాసిన వ్యాఖ్యానాలవల్లే బహుళప్రచారం 
చేకూరుతుంది. కవి సూక్ష్మంగా చెప్పినదాన్ని వ్యాఖ్యాత విపులీకరిస్తాడు. వ్యాఖ్యాత 
సామర్భాన్నిబట్టి ఇంత అర్థం ఉందని తెలుసుకోవాలి. వ్యాఖ్యాత ఆదరిస్తేనే, వివరిస్తేనే 
మూలకర్తకు గౌరవం లభిస్తుంది. వ్యాఖ్యాత బహుముఖ పాండితీ మండితుడూ 
ఉండాలి. పాండిత్యంతోపాటు వ్యాఖ్యకు సహృదయతకూడా కావలసి ఉంటుంది. 
కవిహృదయం లోతులలోకి దృష్టి ప్రసరింపచేసే వ్యాఖ్యాతకుగాని కావ్యతత్త్వం గోచరం 
కాదు. 
“పదచ్చేదః పదార్హోక్తిః విగ్రహో వాక్య యోజనా 
ఆ క్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణమ్‌” 
“సరళాజ్ఞటిలం జ్ఞానం స్టూలాత్సూక్ష్మం తథైవచ 
పూర్వజ్ఞాతా దవిజ్ఞాతం లక్ష్యాల్లక్షణ మేవచ 
అనిశ్చితా ద్వి నిర్దీతం పూర్ణదాంశిక మేవచ 
అంశాదవయవిజ్ఞానం అనుభూతాత్తత్వ సంగతిః 
శిక్ష కేణ ప్రయుజ్యేత బోధస్య గతి రష్టధా॥ 


44 మల్లినాథసూరి జీవితము రచనలు 


అన్నట్లు సంపూర్ణానుభవం గడించినవాడు మాత్రమే ఏవిషయాన్నైనా తేలికగా 
వివరించగలుగుతాడు. 

కావ్య వ్యాక్యానంలో ఉద్భోథనవిధి, కోశవిధి, ప్రయోగవిధి. ప్రసంగవిధి 
మొదలయిన విధుల్ని సందర్భానుసారంగా వ్యాఖ్యాత ప్రవేశపెడతాడు. వ్యాకరణవిధి, 
ఆగమనవిధి, నిగమనవిధి మొదలైనవి అందులోని అంతర్భాగాలు, కావ్యానికి గానీ, 
శ్లోకానికి గానీ, మొదట అభిరుచిని గలిగించే అవతారికే ఉద్భోధనవిధి. విషయంమీద 
అభిరుచి కలిగించడానికి ఈ విధిని అవలంభిస్తారు. మల్లినాథుడు చాలాచోట్ల దీన్ని 
పాటించాడు. 

పదాలకి పర్యాయ పదాల్నిగానీ, అర్జాంతరాల్నిగానీ, చూపడానికి నిఘంటువుల్ని 
పేర్కొనడం కోశవిధి, ఇతరకవుల ఉదాహరణల్ని వారుపయోగించిన విధానాన్ని 
చూపడం ప్రయోగవిధి. ఐతిహాసిక, పౌరాణిక, ధర్మశాస్త్ర సంబంధమైన వివిధ విషయాల్ని 
సందర్భాను సారంగా ఉదహరించడంకూడా ప్రయోగవిధే. 


“అద్యే విశేషణం యోజ్యం 
విశేష్యం తదనంతరం 
క్వాణముల్‌ ల్య ప్ర్రభృత్యేవం 
పూర్వం దండాన్వయో భవేత్‌” 

అన్నట్లు ముందు విశేషణాలూ, తర్వాత విశేష్యమూ, ఆతర్వాత క్వాదులూ ఆ 
తరువాత క్రియ ఉండీ దండాకారంగా ఉండేది దండాన్వయము. 

“విశేషణ ఆఖ్యానమ్‌ వ్యాఖ్యానమ్‌” అనే వ్యుత్పత్తి చేత వ్యాఖ్యాన మంటే విశేషంగా 
చెప్పడం అని అర్థం. అంటే ప్రతిపదార్థం మాత్రమేకాక ప్రతిపదార్థ, విశేషార్థ, తాత్సర్య 
నిర్ణయ, తదుపష్టంభక కోశాది ప్రదర్శన, పదసాధుత్వ ప్రకాశక, వ్యాకరణ విశేష 
ప్రదర్శన, సమాస పదవిగ్రహ ప్రదర్శన, సలక్షణాలంకార ప్రదర్శనాదుల కథనమని 
అర్థము. దీన్నే “వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి? అని చెబుతారు. 

ఈ వ్యాఖ్యానాల రచనకు ముఖ్యమైన కారణం చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలి. 
ఆ ప్రతిపత్తి-అన్యధా ప్రతి పత్తులు అంటే ఏ పదాలకి అర్థం తెలియదో, ఏ పదాలు 
నానార్థకాలు కావడంవల్ల మరో అప్రాకరణి కార్థజ్ఞానం స్ఫురిస్తుందో అవి అట్లాంటి 
పదాలకి ప్రాకరణికార్థ ప్రతిపాదనం చేయందే ఆ ప్రతిపత్తి - అన్యధా ప్రతిపత్తులు 
వారించబడవు. అందుచేత అట్లాంటి ఇబ్బందులు తొలగించి సులభంగా గ్రంథం 
అర్థం అయ్యేటట్లు పాఠకులకు అందించడానికి వ్యాఖ్యానం అవసరమని భావము. 


వ్యాఖ్యానాలు -వాటి అవసరము 45 


శిశుపాలవధ 1వ సర్గ 29వ శ్లోకం “విలోకనే నేనైవత వామునా మునే 
కృతః కృతార్జోస్మి నిబర్దితాంహసా తథాపి శుశూషురహం గరీయసీ ర్లిరోల థవా శ్రేయని 
కేన తృవ్యతే!” దీనిలో “అథవా” అనే పదానికి “పక్షాంతరంలో” అనే అర్థం. 
సరిపడనందువల్ల మల్లినాథసూరి “అథవా - తథాహీత్యర్థః” అని వ్యాఖ్యానించాడు. 
ఇట్లాంటి వ్యాఖ్యానం లేనిదే ప్రకృతోపయోగి అయిన అర్థ ప్రతిపత్తి వీటికి కలుగదు. 

ఇట్లాగే ఆధిః శరధిం ప్రవిశతొఅనేచోట “ఆధిర్భాణః శరధిం నిషంగం” అనే 
వ్యాఖ్యానం లేనిదే బాణం అమ్ముల పొదిలో ప్రవేశిస్తున్నదనే అర్థ ప్రతిపత్తి కలుగదు. 
ఈ విధంగా వ్యాఖ్యానం సర్వత్రా అవసరమే అని చెప్పక తప్పదు. గురుముఖతః 
పఠించడం సంప్రదాయార్ధ సిద్ధికోసం. ఇది కావ్యశాస్తాలు రెండింటికీ సమానమే. 
అందువల్ల వ్యాకరణం మొదలైన శాస్తాలకువలనే కావ్యాలకు కూడా విశేషార్థ ప్రతిపత్తి 
కోసం వ్యాఖ్యానం అవసరమవుతున్నది. 

శ్రుతి, స్మృతి, పురాణేతిహాస, న్యాయ, మీమాంసా, వేదాంత, వ్యాకరణ, సాంఖ్య, 
యోగ, గణిత, వైద్యక నాట్యకళా, ఛందో౭_ లంకార, లోకవృత్తాది సర్వ విజ్ఞానవంతునికే 
విశేషార్ధ ప్రతిపాదన రూపమైన వ్యాఖ్యాకరణ పాటవం సిద్ధిస్తుంది. కాని సామాన్య 
జ్ఞాన వంతులకు సిద్ధించదు. 

మల్లినాథసూరి సర్వ వ్యాఖ్యాకరణ దక్షుడు. నిఖిల వ్యాఖ్యాత్భ శిరోమణి. అనితర 
సాధారణ వ్యాఖ్యా విధాన మర్శజ్జుడు. వస్తు తత్వావధారణా సమర్ధుడు. సర్వతంత్ర 
స్వతంత్రుడు. ఈ పండిత కవిసార్వభౌముని యొక్క సర్వతంత్ర స్వాతంత్ర్యం సర్వశాస్త్ర 
పారంగతత్వం, సప్రమాణ పద సాధుత్వ ప్రతిపాదనా సామర్థ్యం. ఆయా శ్లోక వ్యాఖ్యాన 
ఉదాహృత శ్లోకాలవల్ల స్పష్టమవుతుంది. 

మల్లినాథుని వ్యాఖ్యలకి ఆంధ్రదేశంలోనే కాకుండా యావద్భారతంలోనూ 
అత్యధికమైన ప్రసిద్ధి ఉంది. 

ఇతడు వ్యాఖ్య రచించిన కావ్యాలకి ప్రాచీనులు చాలామంది వ్యాఖ్యానాలు 
ఇతని కంటె ముందే వ్రాసి ఉన్నారు. కాని ఆ వ్యాఖ్యానాలు అన్వయ ముఖంగా కాక 
శ్లోకంలో ఉన్న క్రమాన్నే అనుసరించి పదాలు వ్యాఖ్యానింపబడినాయి. అందువల్ల 
విద్యార్థులకు ఏకవాక్యత కలుగక సుబోధం కావడంలేదు. ఇంకా వ్యాకరణ విశేషాలు 
యథోచితంగా చూపబడ్డం లేదు. విశేషాపేక్షగల విషయాలు యధా(శుతంగా 
వ్యాఖ్యానించబడ్డాయి. అనవసర న్గలాల్లో అనపేక్షిత వాగాడంబరాలు 


ప్రదర్శించబడ్డాయి. కాబట్టి ఆవ్యాఖ్యానాలు అల్ప ప్రయోజనకాలు అని భావించి 


46 మల్లినాథసూరి జీవితము రచనలు 


మల్లినాథసూరి మీద చెప్పిన దోషాల్ని పరిహరిస్తూ - అపేక్షితాలయినవీ, మూలానికి 
సంబంధించినవీ అయిన విషయాలు సవిమర్శంగా వ్యాఖ్యానించాడు. వృత్త 
ఛందోలక్షణాలు, అలంకార లక్షణాలు, అపేక్షితాలైన న్యాయ, వ్యాకరణ, రాజనీతి, 
గాంధర్వ వైద్యక పూర్వోత్తర మీమాంసా, సాంఖ్యాదులైన శాస్త్ర విషయాలు 
సుబోధమయ్యేటట్లు ప్రతిపాదించాడు. మూలానికి సంబంధించని విషయాలు 
స్పృశించలేదు. “ఇహాన్వయ ముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతే మయా నామాలం లిఖ్యతే 
కించిన్నాన పేక్షితముచ్యతే” అని ప్రతిజ్ఞచేసి ఆ ప్రకారంగా వ్యాఖ్యానించాడు. ఈ 
విధంగా వ్యాఖ్యానించడం మల్లినాథునికి తప్ప వేరొకరికి సాధ్యంకాదు. ఈ విషయం 
నారాయణీయం మొదలైన నైషధ వ్యాఖ్యాంతరాలు చూస్తే స్పష్టమవుతుంది. 
మల్లినాథుడు తాను సంపాదించిన బహుశాస్త్రవిజ్ఞానాన్ని తానువ్యాక్యానించిన 
అసంక్యాక గ్రంథాల్లో స్పష్టపరిచాడు. ఏదో ప్రసంగం తీసుకొని వచ్చి కావ్య మార్గంలో 
శాస్త్ర సిద్ధాంతాల్ని ఉపన్యసించటం అతని మతంకాదు. కావ్య కర్తలైన మహా కవులు 
తమకున్న శాస్త్రీయ జ్ఞానాన్ని తమకావ్యాల్లో చూపి ఉన్నారు. దాన్ని మల్లినాథుడు తన 
వ్యాఖ్యల ద్వారా వ్యక్తపరిచాడు. ఆనాటి మహా కవులందరూ సర్వశాస్త్ర పారంగతులే. 
అందులో ముఖ్యంగా శ్రీహర్చుడు నిఖిలశాస్తాల్లోనిష్టాతుడు మాత్రమే కాక తాను 
రచించిన నైషధ కావ్యంలో సకలశాస్తాల మూల సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు. ఆ 
దృష్టితోనే తాను నైషధ కావ్యాన్ని రచించానని శ్రీహర్షుడే ఈ క్రింది విధంగా చెప్పాడు. 


శ్లో. గ్రంథ గ్రంథిరిహ క్వచిత్‌ క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా 

ప్రాజ్ఞ మృన్యమనా హఠేన పరఠితీమా౭ స్మిన్‌ ఖలః ఖేలతు 

డ్రద్ధారాద్ధ గురుశ్లధీకృత దృఢ గ్రంథిః సమాసాదయ 

త్వేతత్మావ్య రసోర్మి మజ్జన సుఖవ్యా సజ్జనం సజ్ఞనఃి 

నేనే నా కావ్యాల్లో ప్రయత్నించి అక్కడక్కడ గ్రంథ (గ్రంథుల్ని ప్రవేశ 

పెడుతున్నాను. హఠాత్తుగా గ్రంథాన్ని పఠించడానికి తొందరపడే ప్రాజ్ఞమ్మన్యులకు 
ఇది కొరుకుడు పడేదికాదు. అట్లాంటి వారిందులో ప్రవేశించవద్దు. గురువుల్ని శ్రద్ధతో 
ఆరాధించి, శాస్త రహస్యాలను చక్కగా అర్థంచేసుకొన్న శ్లధీకృత దృఢ (గంధులైన 
సజ్జనులు మాత్రమే ఈ కావ్యంలోని ఆనందరస తరంగాల్లో ఓలలాడి మజ్జన సుఖవ్యా 
సజ్జనాన్ని పొందండి అని చెబుతూ నేనిట్లా వ్రాయడం చేతకాక కాదు. కావ్యత్వ 
హానికూడా దీనినవల్ల కలగదు. అక్కడక్కడ మాత్రమే ఖలులకు దుర్చోధంగా 
ఉండటానికే కావ్యశోభకు భంగంలేకుండా గ్రంథ గ్రంథులు పెట్టాను. విద్వాంసులకు 


వ్యాఖ్యానాలు -వాటి అవసరము 47 


మాత్రమే నాగ్రంథం పఠనీయం, ఆనందదాయకం అవుతుందని చెప్పి “నైపధం 
విద్వ దౌషధమ్‌” అనే మాటను నిరూపించాడు. 

ఇట్లాంటి కావ్యాన్ని వ్యాఖ్యానించడానికి సకలశాస్త్ర పరిజ్ఞానం అవసరం. వీటిలో 
ఏ శాస్త్రజ్ఞానం లోపించినా ఆ కవి భావాన్ని చెప్పడం వ్యాఖ్యాతకు సాధ్యంకాదు. 
మహాకవి రేఖా మాత్రంగా మలచిన కావ్యశిల్పాన్ని లోతుపాతులతో ప్రపంచానికి 
చూపే విశాలహృదయుడూ, సమర్భుడూ అయి వ్యాఖ్యాత ఉండాలి. వ్యాఖ్యానం 
లేకుండానే కొంతమందికి కావ్యాలు అర్థంకావచ్చు. వ్యాఖ్యానం ఎందుకు రచించాలి? 
వ్యాఖ్యానాల వల్ల లభించే విశేషార్థాలు మరికొంతమంది బుద్దిమంతులకు 
స్ఫురించవచ్చు. అట్లాకాకపోతె మల్లినాథుడు మొదలయిన వ్యాఖ్యాతలకి ఇట్లాంటి 
సామర్ధ్యం ఎట్లా కలిగింది? అనే సంశయం కొందరికి కలగడం సహజం. 

అయితే శ్రీహర్షుడు, కాళిదాసు మున్నగు మహాకవులు కేవలం భాషాజ్ఞానం 
కలిగినవారు మాత్రమేకాక సకలశాస్త్ర పారంగతులైన విజ్ఞానఖనులు. అట్లాంటివారు 
రచించిన మహాకావ్యాలు కూడా కొందరికి స్వతః అర్థంకావచ్చు. మతికొందరికి 
కొన్ని విషయాలు స్ఫురించవచ్చు. ఆ విధంగా వెలువడ్డ విశేషార్థాలు, అప్పుడ్చుడు, 
అక్కడక్కడ మహాప్రతిభావంతులనుంచి వృద్ధపరంపరగా (గ్రహించి సంప్రదాయార్దాన్ని 
కంఠస్థవిద్యగా సంరక్షించుకొంటూ శ్రద్దారాద్ధ గురుశ్లధీకృత దృథగ్రంధులైన వినయ 
సంపన్నులు మాత్రమే సర్వజన సుబోధకంగా మహాకావ్యాలు వ్యాఖ్యానించ గలరు. 

శాస్త్రగ్రంథాలకు వ్యాఖ్యానం అవసరం అవుతుంది. కానీ రసాస్వాదన 
యోగ్యాలైన కావ్యాలకు వ్యాఖ్యానం అవసరమవుతుందా? అనికొందరికి సందేహం 
కలుగవచ్చు. కాని ఒక శాస్త్ర గ్రంథానికి వ్యాఖ్యానం అవసరం అని భావించిన వారు 
బహుశాస్త్ర పారంగతులై అనేక శాస్తమర్శాలను తమకావ్యాల్లో చొప్పించిన మహాకవుల 
కావ్యాలకు వ్యాఖ్యానావసరం శతధా అంగీకరించవలసి ఉంటుంది. 

ఉత్తమ కావ్యానికి ధ్వని ప్రధాన లక్షణం. ఈ ధ్వని వివరించనిదే 
వ్యాఖ్యానించనిదే - అందరికీ తెలియదు. అందుచేత కూడా మహాకవుల కావ్యాలకు 
వ్యాఖ్యానం అవసరమే. 

గురుముఖతః అందరూ కావ్యాలు నేర్చుకోవడం సాధ్యంకాదు. అప్పుడు ఈ 
వ్యాఖ్యానం గురురూపమై అందరికీ అందుబాటులో ఉంటుంది. బహుళవ్యాప్తికి కూడా 
మంచి వ్యాఖ్యానాలు అవసరమే. 

ఈ విధంగా కావ్యాలకు వ్యాఖ్యానావసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. 


48 మల్లినాథసూరి జీవితము రచనలు 


8. మల్లినాథుని వ్యాఖ్యాన వైఖరి 


మల్లినాథుడు కొన్ని వందల ఏళ్ళ సంప్రదాయాన్ని తాను, తన తండ్రి, తన 
తాత - అన్నట్లు తన గురువు తన గురువుకు గురువు అన్నట్లు కంఠస్థవిద్యగా సంరక్షించు 
కొంటూ వచ్చినవాడు. 

మల్లినాథుని తాత - తండ్రులు మహాపండితులు. బహు[గ్రంథ నిర్మాతలు. 
సంప్రదాయం తెలిసినవారు. ప్రతిభాశేముషీ విరాజితులు ఇట్లాంటి శిక్షణలో పెరిగి, 
నిఘంటువులు అన్నింటినీ కంఠగతం చేసుకొని, సంప్రదాయార్ధాలన్నీ ఆకళించుకొని, 
బహుశాస్త్ర కావ్యపరిజ్ఞానాన్ని సంపాదించుకొని, తాను సంపాదించిన విజ్ఞానాన్ని 
సామాన్య జనులకుకూడా అందుబాటులో ఉంచాలని మల్లినాథుడు అనుకొన్నాడు. 

సంస్కృృత(గ్రంథాల అధ్యయన, అధ్యాపనాలలో జీవితమంతా గడిపిన 
మల్లినాథునికి ఛాత్రజనసుబోధకమైన నూతనపద్ధతిలో కావ్యాలకు వ్యాఖ్యానాలు 
వ్రాయాలనే సంకల్పం కలిగింది. అంతకుముందున్న వ్యాఖ్యలు విద్యార్థులకు 
సుబోధకాలు కావని భావించాడు. కాబట్టి కొన్ని నియమాలు ఏర్పరచుకొని పూర్వ 
వ్యాఖ్యానాలలోని లోపాలు లేకుండా అసిధారావ్రతంగా తన రచన సాగించాడు. 

అన్వయక్రమంలో అర్జాదులను వివరించడంలో చెప్పిన విషయాలకు 
ప్రమాణాలు చూపడంలో, ఢుతి, స్కృతి ఇతిహాస సూక్తులను ఉదాహరించడంలో, 
కవిహృదయాన్ని ఆవిష్మరిచండంలో, యోగాదిశాస్త్ర విషయాలను సప్రమాణంగా 
నిరూపించడంలో, అలంకారాదులను సమన్వయించడంలో, లక్షణాలను 
నిర్వచించడంలో సారాంశం చెప్పడంలో, పూర్వపక్షాలకు యుక్తమైన సిద్ధాంతాలు 
ప్రతిపాదించడంలో, శబ్దస్వరూపం తెల్పి సూత్రాల్ని వివరించడంలో ఆనపాఠాల్ని 
ప్రక్షిప్తాల్ని దోషాల్ని భ్రమప్రమాదాల్ని పసికట్టడంలో మల్లినాథుడు ఒక విలక్షణమైన 
పద్ధతిని చేపట్టాడు. బహుశాస్త్రపరిజ్ఞానం, వివిధకావ్యపరిచయం అసంఖ్యాక గ్రంథ 
పరిశీలనమూ, లోకజ్జత, ప్రతిభావ్యత్పత్తి సంపదలు మల్లినాథుని ప్రతి శ్లోకవ్యాఖ్యానంలో 
ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 


మల్లినాథుని వ్యాఖ్యాన వైఖరి 49 


ఇతడు పదవాక్య ప్రమాణ పారావార పారీణుడు. అంటే వ్యాకరణ, మీమాంస, 
న్యాయ, వైశేషికాలందు కూలంకషప్రజ్ఞ గలలాడు. అధీతి, బోధ, ఆచరణం ప్రచారం, 
అనే నాల్దున్నూ విద్యకు పరమార్గాలు. వీటికి పరమాదర్శమైనవాడు మన మల్లినాథుడు. 
సర్వవిద్యలను (ప్రవచనం చేయడంలో ఆరితేరినవాడు. వేదాలు, దర్శనాలు, పురాణేతి 
హాసాలు, మన్న్వాదిధర్మశాగస్రాలు, సంగీత అలంకారశాస్తాలు నాట్యశాస్త్రం, కామతంత్రం, 
ఆయుర్వేదం, గజ, అశ్వ శిక్షాశాస్తాలు, ఛందోవ్యాకరణ శాస్త్రాలు, జ్యోతిషము, సాంఖ్య, 
యోగ, గణితశా'స్తాలు, అనేక నిఘంటువులూ తెలిసినవాడే కాక అన్నింటినీ 
సమన్వయపరిచే శక్తీ సందర్భానుసారంగా వాటిని ఉపయోగించే సమయస్ఫూర్తి 
కలవాడు. ఈ విషయాలు అతని వ్యాఖ్యానాలు చూసినవారికి స్పష్టంగా అడుగడుగునా 
కనిపిస్తాయి. ఇట్టి పరిజ్ఞానం ఇతర వ్యాఖ్యాతలలో కనపడదు. అందువల్లనే మల్లినాథుని 
వ్యాఖ్యానాలకు భారతదేశంలోనే కాక ఖండఖండాంతరాల్లో కూడా విశేష వ్యాప్తి 
కలిగింది. 

మల్లినాథుడు కావ్యాలకు వ్యాఖ్యలు వ్రాసేటప్పుడు మూడు పద్ధతులు 
అవలంబించాడు. 1. “ఇహాన్వయ ముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతేమయా” 
అన్వయముఖంగా వ్యాఖ్యానిస్తాను. 

2. “నామూలం లిఖ్యతే కించిత్‌” అమూలకాలైన విషయాలను ప్రస్తావించను. 

తిః “నాం న పేక్షితముచ్యతే” అనపేక్షిత విషయాలను చెప్పను. అంటే 
అన్వయ క్రమంలో అర్భాదులను వివరించడం వివరించిన అంశాలకు ప్రమాణాలను 
చూపడం. అన పేక్షిత వాగాడంబరాల జోలికిపోక అవసరమయినంత మాత్రమే చెప్పడం 
అనే అసిధార అయిన నియమత్రయాన్ని విధించుకొని యథోక్తంగా పాటించాడు. 
అన్యూనాతిరిక్తంగా రమ్యమైన ధోరణిలో కవిహృదయాన్ని వ్యాఖ్యానించటంలో 
మల్లినాథుడు తనకు తానేసాటి. సమస్తవిద్యలలోనూ అతనికిగల సునిరూఢ ప్రజ్ఞ, 
సమయస్ఫూర్తి లోకోత్తరాలు. 

ఏ విషయంపై వ్యాఖ్యానించవలసి వచ్చినా దానికి సంబంధించిన నిఘంటు 
ఉదాహరణలు చూపడంలో కూలంకషప్రజ్ఞను కనపరిచిన ఈ మహావిద్వాంసుడు 
ఒక సంచార (గంథాలయమన దగినవాడు. కావ్య శ్లోకాలను వలెనే మల్లినాథుని 
వ్యాఖ్యాన పంక్తులను కూడా విద్యార్థులు పూర్వకాలంలో కంఠస్థం చేసేవారు. ఇట్టివారికి 
బహుశాస్త్ర మర్యాదాభిజ్ఞత కలిగేదనడంలో ఆశ్చర్యమేమున్నది? అదే మహా 
విద్వాంసుడైన మన మల్లినాథసూరి వ్యాఖ్యాన వైఖరిలోని వైశిష్ట్యము. 


50 మల్లినాథసూరి జీవితము రచనలు 


ఇట్టి మహావ్యాభ్యాత యొక్క ఛాయాపటానికైనా మనము నోచుకోలేదు. చరిత్ర 
చూద్దామంటే కాలగర్భంలో లీనమయి పోయింది. తద్రచనా విశేషాలను తాళపత్రాలలో 
శ్రమించి, పరిశ్రమించి వ్రాసుకొని వేదాలవలె మౌఖికంగా వాటిని ధరించి ఏనాటి 
నుంచో సంరక్షించుకొంటూ వచ్చి మన కందజేసిన మన పెద్దలకు మనమెంతో 
బుణపడి ఉన్నాము. కాలగర్భంలో నశించక జీవించడమే మహాకవితా లక్షణము. 
మహోన్నత పదమును అధిష్టించి సహజ దేదీవ్యమాన రత్నకాంతులతో 
సార్వకాలికంగా విద్వన్నోదం కూర్చడమే మహావ్యాఖ్యాన లక్ష్యము. 


IER 


మల్లినాథుని వ్యాఖ్యాన వైఖరి 51 


52 


9. వ్యాఖ్యానాలు - గ్రంథపరిచయము 


వ్యాఖ్యాలు 


౧౦ ఎ రాలాయి ల షై ౯ 


(త = = 
అ 0 ౦ AM రా ల$ యట ల[౮౨ [9౦౪4 లఅ౯ 


. సంజీవిని 


సంజీవిని 


. సంజీవిని 

. ఘంటాపథము 
: సర్వంకష 

. జీవాతువు 

. సర్వపథీన 


తరళ 


3 నిష్కంటక 


. నిష్కంటక 

| సిద్దాంజనము 

. పరిమళ 

i న్యాసోద్దోతము 

. వైమల్యవిధాయిని 

. తరళ 

. వైశ్య్వవంశసుధాకరము 
. రఘువీరచరితము 

. ఉదారకావ్యము 

. భక్తిరహస్యము 

. నక్షత్రపాతాధ్యాయము 


(గ్రంథాలు 


రఘువంశము 
కుమారసంభవము 
మేఘసందేశము 
కిరాతార్డునీయము 
శిశుపాలవధ 
నైషధీయచరితము 
భట్టికావ్యము 
ఏకావళి 
ప్రశస్తపాదభాష్యటీక 
(భాష్యనికరము) 
తార్మికరక్ష 
తంత్రవార్తికము 
స్వరమంజరి 
న్యాసము 
కావ్యాదర్శము 
నలోదయము 
స్వీయరచన 
స్వీయరచన 
స్వీయరచన 
స్వీయరచన 
స్వీయరచన. 


మల్లినాథసూరి జీవితము రచనలు 


మల్లినాథుడు పై (గ్రంథాలకు ఏవరుసలో వ్యాఖ్యలు రచించినాడో 
తెలుసుకోవడానికి మొదట మనము తార్మికరక్షకు వ్రాసిన నిష్క్మంటక వ్యాఖ్యను 
పరిశీలించ వలసి ఉంటుంది. ఈ వ్యాఖ్యలో మల్లినాథుడు పంచకావ్యాల వ్యాఖ్యలను, 
ప్రశస్తపాద భాష్యటీకకు వ్యాఖ్య అయిన నిష్మంటకను పేర్కొన్నాడు. అందువల్ల తార్మిక 
రక్షకు వ్రాసిన వ్యాఖ్య వీటి తరవాత వ్రాసినట్లు స్పస్టం అవుతున్నది. 

కుమారసంభవ నంజీవనిలోనూ, వువునందేశ నంజీవినిలోనూ, 
సర్వపథీనలోనూ, ఘంటాపథంలోనూ, రఘువంశ సంజీవిని ఉదాహరింపబడింది. 

కిరాతార్డునీయ వ్యాఖ్య అయిన ఘంటాపథం భట్టి కావ్య వ్యాఖ్య అయిన 
సర్వపథీనలోనూ, నైషధీయచరిత వ్యాఖ్య అయిన జీవాతువులోనూ, శిశుపాలవధ వ్యాఖ్య 
అయిన సర్వంకషలోనూ ఉదాహరించబడింది. అందుచేత ఈ రచనలకంటె ఘంటాపథ 
రచన ముందుది అని చెప్పవచ్చు. మేఘసందేశ సంజీవిని మాఘ వ్యాఖ్య అయిన 
సర్వంకషలో పేర్ళోబడింది. నైషధీయచరిత వ్యాఖ్య అయిన జీవాతువులో కుమారసంభవ 
సంజీవిని ఉదాహృతమయింది. సర్వంకషలో కాళిదాన(త్రయ సంజీవిని 
ఉదాహృతమయింది. ఏకావళీ వ్యాఖ్య అయిన తరళలో తంత్రవార్తికటీక అయిన 
సిద్దాంజనమూ, స్వరమంజరి వ్యాఖ్య అయిన పరిమళ ఉదాహృతాలయ్యాయి. 

ఈ విధంగా మహాకావ్య వ్యాఖ్యానాలు తొలిరచనలని నిర్ణయించడానికి 
వీలవుతున్నది. వాటిలో రఘువంశ సంజీవిని మొట్టమొదటిది. ఇది కుమారసంభవ, 
మేఘ సందేశ వ్యాఖ్యల్లో పేర్కోబడింది. రఘువంశ సంజీవిని, కుమారసంభవ సంజీవిని, 
మేఘ సందేశ సంజీవిని అని వీటి రచనా క్రమం చెప్పవచ్చు. 

సర్వపథీనలోనూ, జీవాతువులోనూ, సర్వంకషలోనూ వుంటాపథము 
ఉదాహరింపబడటంవల్లా ఘంటాపథ రచన కాళిదాసత్రయ సంజీవిని తర్వాతిది అని 
చెప్పవచ్చు. 

సర్వపథీనలో ఘంటాపథ, కుమారసంభవ సంజీవినులు పేర్మోబడ్డాయి. 
సర్వంకషలో ఘంటాపథ, కాళిదాసత్రయ సంజీవినులు పేర్మోబడ్డాయి. ఈ 
ఆధారాలనుబట్టి వీటనన్నిటినీ ఒక క్రమంలో ఏర్పరచడానికి వీలవుతుంది. కాని 
ఎందులోనూ పేర్మొనకపోవడంవల్ల జీవాతు రచన వీటి అనంతర రచనమే అని 
చెప్పవచ్చు. 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 53 


సర్వపథీన సర్వంకషలలో ఏదిముందు రచనో నిర్ణయించడం సాధ్యంకాదు. 
కాళిదాసత్రయ సంజీవినుల తరవాత ఘంటాపథ సర్వంకష, సర్వపథీన, జీవాతు 
వ్యాఖ్యలు రచితములయినవనడం స్పష్టమే. 

మిగిలిన వ్యాక్యానాల క్రమం చెప్పేటప్పుడు ప్రశస్తపాదు భాష్యటీకకు వ్యాఖ్య 
అయిన నిషృంటక రచన తర్వాతనే తార్శికరక్ష వ్యాఖ్య అయిన నిష్కంటక రచనమని 
చెప్పవచ్చు. నిద్ధాంజన పరిమళ వ్యాఖ్యలు తరళ (ఏకావళి వ్యాఖ్య) లో 
ఉదాహరించడంవల్ల తరళ వ్యాఖ్య ఈ రెండింటి తర్వాతి రచనమని చెప్పడానికి 
వీలవుతున్నది. 

ప్రశస్తపాదభాష్యటీక అయిన నిష్మంటక, తార్మికరక్షటీక అయిన నిష్మంటక, 
సిద్ధాంజనమూ, పరిమళ, ఏకావలీ వ్యాఖ్య అయిన తరళ అని ఈ వ్యాఖ్యల రచనాక్రమం 
చెప్పడానికి వీలవుతున్నది. 

1. రఘువంశ సంజీవిని, 2. కుమారసంభవ సంజీవిని, 3. మేఘసందేశ 
సంజీవిని, 4. ఘంటాపథము 5. సర్వంకష, 6. సర్వపథీన, 7. బీవాతువు, 
8. ప్రశస్తపాద భాపష్యటీకకు వ్యాఖ్య అయిన నిష్మంటక, 9. తార్మికరక్షకుటీక అయిన 
నిష్మంటక, 10. సిద్దాంజనము, 11. పరిమళ, 12. ఏకావలికి తరళ, 
13. వ్యాసోద్యోతము, 14. కావ్యాదర్శానికి వైమల్యవిధాయిని, 15. నలోదయానికి 
తరళ, 16. వైశ్యవంశ సుధాకరం (స్వీయరచన,), 17. రఘువీరచరితమ్‌ (స్వీయరచన), 
18. ఉదారకావ్యము (స్వీయరచనము), 19. భక్తరహస్యమ్‌ (స్వీయరచన), 
20. నక్షత్రపాతాధ్యాయం (స్వీయరచన) ఈ విధంగా మలినాథుని రచనల క్రమాన్ని 
తెలపడానికి వీలవుతున్నది. 

1. సంజీవిని (రఘువంశము) : రఘువంశంలో మొత్తం 19 సర్గలున్నాయి. 
మొత్తం శ్లోక సంఖ్య 1568. దీనికి ఏభైకిపైగా వ్యాఖ్యలున్నాయి. 

మల్లినాథసూరి కాళిదాస త్రయానికి అంటే రఘువంశ, కుమారసంభవ, 
మేఘసందేశ కావ్యాలకు “సంజీవిని” అనే వ్యాఖ్యానాలు రచించాడు. 


శో మల్లినాథకవిస్సోయం మందాత్మానుజిఘృక్షయా 
వ్యాచష్టే కాళిదాసీయం కావ్యత్రయ మనాకులమ్‌” 
మందబుద్దులపైని ఉన్న అనుగ్రహంతో సర్వశాస్ర్రజ్ఞుడైన మల్లినాథసూరి 
కాళిదాసు రచించిన కావ్యత్రయానికి నిరాకులంగా వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ కావ్యాలకు 
ఎట్లాంటి ఆకులత కలిగిందని ప్రశ్నించుకొంటే - 


54 మల్లినాథసూరి జీవితము రచనలు 


శ్లో॥ భారతీ కాళిదాసస్య కువ్యాఖ్యా విషమూర్శితా 
ఏషా సంజీవినీటీకా తామద్యోజ్జీవయిష్యతి. 


కాళిదాస సరస్వతి ఇంతకుముందు అనేక వ్యాఖ్యాతలు చేసిన దుర్వాఖ్యా 
విషంచేత మూర్చిత అయి పడిఉన్నది. సంజీవినీ వ్యాఖ్య ఆ సరస్వతిని ఉబ్జీవింప 
చేయగలదు అని చెప్పాడు. ఇట్లా చెప్పడం అహంకారంగా తోచవచ్చు. కాని 
మల్లినాథునిలో దుష్టమైన అహంకారం ఏకోశాన్నా కానరాదు, అతని వినయం ఈ 
శ్లోకంలో గోచరిస్తుంది. 


శ్లో॥ కాళిదాస గిరాంసారం కాళిదాస స్సరస్వతీ 
చతుర్మభో౭_ థవా సాక్షాద్విదుర్నాన్యేతు మాదృశాః. 


కాళిదాసు వాక్కులలోని సారాన్ని కాళిదాసు, సరస్వతి ఎరుగుదురు. అథవా 
సాక్షాత్తు చతుర్ముఖుడైన బ్రహ్మ అయినా తెలుసుకోగలడు. మాద్భశులైన ఇతరులు 
తెలుసుకోలేరు. అయినా దక్షినావర్తనాధాది మహానుభావులు ఏర్పరిచిన రాజమార్గం 
తోడుగా మాకు కూడా కాళిదాసు వాక్కులు గ్రహించడానికి అవకాశం లభించింది 
అని సవినయంగా చెప్పుకొన్నాడు. ఇట్లాంటి వినయాన్ని సౌజన్యాన్ని ఇతడు 
కాళిదాసునుంచి గ్రహించి పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని ఈ విధంగా ప్రదర్శించినట్లు 
కనబడుతున్నది. 

కాళిదాసు రఘువంశ ప్రారంభంలో తన వినయాన్ని ఇట్లా ప్రదర్శించాడు. 


శ్లో “క్వసూర్యప్రభవో వంశః క్వచాల్చ విషయామతిః” 

జే॥ “మందః కవియశః ప్రార్థీగమిష్యామ్యపహాస్యతామ్‌” 

శ్లో అథవాకృత వాగ్వారే వంశే౭_ స్మిన్‌ పూర్వసూరిభిః 

మణౌవజ్రసముత్మీర్లే సూత్రస్యేవాస్తిమేగతిః. 

ఈ విధంగా కవి స్వాహంకారాన్ని పరిహరించుకొన్నాడు. ఆ మార్గాన్నే 
మల్లినాథుడు అనుసరించి తన వినయాన్ని ప్రకటించుకొన్నాడు. 

ఇతర వ్యాఖ్యాతలు స్వీయపాండిత్య ప్రాభవ ప్రదర్శనా లౌల్యంవల్ల కాళిదాస 
కావ్య సౌందర్యాన్ని మరుగుపరిచి వ్యాఖ్యాడంబరాన్ని ప్రదర్శించారు. అంతేకాదు 


అన్వయముఖంగా వ్యాఖ్యానించకుండా ఆకాంక్షా పద్ధతిలో వ్యాఖ్యానించారు. ఇది 
సామాన్యుల కంతగా ఉపయోగపడే వ్యాఖ్యాన పద్ధతికాదు. అందువల్ల మల్లినాథుడు 


వ్యాఖ్యానాలు -(గ్రంథధపరిచయము 55 


పైదోషాలు తన వ్యాఖ్యలకు సంక్రమించకుండా కొన్ని నియమాలను ఏర్పరుచు 
కున్నాడు. ఇవి ముందు ప్రస్తావించాం. 

మల్లినాథుడు రఘువంశాన్ని వ్యాఖ్యానిస్తూ (ప్రతిసర్గ వ్యాఖ్యారంభంలో 
ముత్యంవంటి ఒక్కొక్క శ్లోకాన్ని రచించి ఒక కొత్త పోకడపోయాడు. 

మల్లినాథసూరి నిరంతర ప్రవచనం చేసినవాడు. విద్యార్థులకు ఎప్పుడేది బోధిస్తే 
వారి సంస్కారానికి వన్నె చేకూరుతుందో బాగా తెలిసినవాడు. అందువల్లనే ముందుగా 
రఘువంశానికి వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. 

“సరళాజ్ఞటిలమ్‌” అనే బోధ నియమాల్ని వ్యాఖ్యానాల్లో ప్రవేశపెట్టాడు. 
రఘువంశం మానవ జీవితాన్ని తీర్చిదిద్దే మహా కావ్యము. అందులో మానవుడు 
పుట్టింది మొదలు ఎట్లా జీవనం గడపాలో, ఏది చేయాలో, ఎట్లా ప్రవర్తించాలో మొదలైన 
విషయాలు వివరంగా ఉన్నాయి. ఇక్ష్వాకు ప్రభువుల నియమ జీవనం ఈ కావ్యంలో 
ఆదర్శప్రాయంగా అనుసరణీయంగా వర్ణింపబడింది. 

కాళిదాసు తన కావ్యాల్లో ధర్మ బ్రీపాధాన్యాన్ని ప్రతిపాదించాడు. రఘువంశ 
కావ్యంలో దిలీపుని ధర్మరక్షణ-గోరక్షణకోసం తన శరీరాన్ని త్యాగం చేయడానికి 
సంసిద్ధుడు కావడంతో వ్యక్తమవుతూ ఉంది. ధర్మాన్ని అతిక్రమించి అర్థకామాలవెంట 
పరుగెత్తితే ఏం జరుగుతుందో అగ్నివర్గుని చరిత్రలో కాళిదాసు మనకు వివరిస్తాడు. 


ఇక్ష్వాకు రాజుల పాలన వర్ణిస్తూ కాళిదాసు - 


శ్లో॥ “రేఖామాత్రమపిక్షుణ్డా దామనోర్వర్శనః పరం 
నవ్యతీయుః ప్రజాస్తస్య నియంతుర్నేమి వృత్తయఃి” 

అని వివరించాడు. 

శ్రీరాముణ్ణి ఉత్తమ శిష్యుడుగా, పుత్రుడుగా, భర్తగా, సోదరుడుగా, మిత్రుడుగా, 
శత్రువుగా, ప్రభువుగా, వీరుడుగా, ప్రజాపాలకుడుగా వర్ణించి ఆదర్శప్రాయుడన్నట్లు 
సాక్షాత్మరింపజేశాడు. 

రఘువంశంలో ఏసర్ష చదివినా పవిత్ర వాతావరణం, పుణ్యతీర్థాలూ, 
యజ్ఞయాగాదులూ, బుషివాటికలూ, పతివ్రతలూ, విశుద్ధ చరితులైన రాజర్షులూ, 
ధర్మమూర్తులూ సాక్షాత్మరిస్తారు. మన మనస్సుల్ని ధర్మంవైపు మళ్ళించి మన నడవడిని 
తీర్చిదిద్దుకొనే విధంగా రఘువంశ కథనం సహకరిస్తుంది. 


56 మల్లినాథసూరి జీవితము రచనలు 


అత్రి, జాబాలి మొదలైన తనస్సంపన్నులు కూడా సత్సురుషుడైన రామునికి 
చేతులు మోడ్చారు. మంచితనానికీ రైవత్వానికీ తేడా లేదని ఈ సంఘటన తెలియజేస్తూ 
ఉంది. అన్ని సద్దుణాల సమాహార రూపమే శ్రీరాముడు. ఈ సద్గుణాల నిన్నంటినీ 
సామూహికంగా ఆత్మసౌందర్యం అనవచ్చు. అదే మానవ జీవన వంశవృక్షానికి పూచిన 
మంజుల కుసుమం. 

అందుచేతనే మల్లినాథసూరి ముందుగా రఘువంశాన్ని సరళమైనరీతిలో 
వ్యాఖ్యానించి విద్యార్థులలో సదాచార బీజాలునాటి వారిని ఉదారులుగా, ఉదాత్తులుగా, 
ధర్మపరులుగా, ఉత్తమ సంస్మారవంతులుగా తీర్చిదిద్దడానికి నిశ్చయించుకొన్నాడు. 

రఘువంశ వ్యాఖ్యానంలో (శుతులూ, స్ఫృతులూ, సూక్తులూ, పురాణకథలూ, 
ఆచారాలూ మొదలైన వాటికి ప్రాధాన్యమిచ్చి వ్యాఖ్యానించాడు. 

రసాలంకార విశేషాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వలేదు. వ్యాకరణాంశాలను 
తగినంతలో సంగ్రహంగా వివరించాడు. 


“సోహమాజన్మ శుద్ధాన మాఫలోదయ కర్మణామ్‌ 
ఆ సముద్ర క్షితీశానా మానాకరథవర్తనామ్‌” 


“యథావిధి హుతాగ్నీనామ్‌ యథాకామ ప్రవర్తినామ్‌ 
యథాపరాధ దండానామ్‌ యథాకాల ప్రబోధినామ్‌” 


“త్యాగాయ సంభృతార్థానాం, సత్యాయ మితభాషిణామ్‌, 
యశసే విజిగీషూణాం, ప్రజాయై గృహమెథినామ్‌”. 


“శెశవే౭ భ్యస్త విద్యానాం, యౌవనే విషయైషిణాం, 
వార్థకే మునివృత్తానాం, యోగేనాన్తే తనుత్యజామ్‌”. 


ఇత్యాదిగా మహోదాత్త భావాలతో నిండి కావ్యమాలకే తరళమణి అయిన 
రఘువంశాన్ని మొదట వ్యాఖ్యానించడంలో ఇదే మల్లినాథుని పరమోద్దేశమని 
భావించడానికి వీలవుతున్నది. ఈ పంచకావ్యపఠనము మల్లినాథుని వ్యాఖ్యాన క్రమాన్ని 
బట్టి ఏర్పడిందే కాని కావ్యరచనబట్టి ఏర్పడిందికాదు. 

2. (సంజీవిని కుమారసంభవము) : ఇది 17 సర్గల మహాకావ్యం. ఇందులో 
మొదటి 8 సర్గలకు మాత్రమే అరుణగిరి నాథుడూ, మల్లినాథుడూ వ్యాఖ్య రచించారు. 
శ్లోకాల సంఖ్య 614. దీనికి మల్లినాథుని వ్యాఖ్య పేరు సంజీవిని. కుమారసంభవానికి 
25 వ్యాఖ్యలున్నాయి. వీటిలో చారిత్రవర్ధనుని కుమారసంభవ తాత్పర్యదీపికకూ, 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 57 


అరుణగిరినాథుని ప్రకాశికకూ, దక్షిణావర్తుని టీకకూ ఎక్కువ ప్రచారం ఉండేది. 
మల్లినాథుని సంజీవిని వీటి నన్నింటినీ గుణమహత్తుచే మించి విశేషఖ్యాతినీ, ప్రచారాన్నీ 
పొందింది. 

కుమారసంభవంలో మల్లినాథసూరి ఎనిమిది సర్గలకు మాత్రమే వ్యాఖ్య 
బ్రాయడంవల్ల విద్వల్లోకంలో అనేక వాదాలు బయలుదేరాయి. కాళిదాసు 8 సర్గలవరకే 
రచించాడనీ, ఆ తరవాతి భాగం కాళిదాసు రచన కాదనీ అందువల్ల మల్లినాథుడు 
ఆ భాగాన్ని వ్యాఖ్యానించక వదలివేశాడనీ చెబుతున్నారు. మరికొందరు కాళిదాసు 
17 సర్గలూ పూర్తిగా వ్రాశాడనీ మల్లినాథునికి 8 సర్గల ప్రతి మాత్రమే లభించి 
ఉంటుందనీ మిగిలిన భాగం ఖిలమై ఉంటుందనీ భావిస్తున్నారు. ఇంకా కొందరు 
9వ సర్గ మొదలు అసభ్యమైన శృంగార వర్ణనలు దానిలో ఉన్నాయి. అందుచేత అది 
కాళిదాసు రచన అయి ఉండదు. ఎవరో ఆ విధంగా వ్రాసి కాళిదాసు పేరు పెట్టి 
ఉంటారు. అందుచేతనే మల్లినాథుడు ఆ భాగాన్ని విడిచాడు అని భావిస్తున్నారు. 

పార్వతీదేవి శాపంచేతనే దాని రచన అంతటితో ఆగిపోయినట్లు ఒక వదంతి 
ఉంది. జగత్సితరులైన ఆదిదంపతుల విలాస వర్ణనమే బృహద్విమర్శకు గురి అయింది. 
దానితో కాళిదాసు సిగ్గుపడి ధైర్యంలేక కావ్యరచన అక్కడికి ఆపివేసి అసంపూర్ణంగా 
విడవడానికి కారణమైనట్లు కొందరు భావించారు. కావ్యరచన మధ్యలోనే ప్రజలు ఆ 
కావ్యాన్ని చూడటంకానీ విమర్శించడంకానీ, కాళిదాసు ఆ మాటలు ఆదరించి భయపడి 
మధ్యలో కావ్యం విడిచిపెట్టడంకానీ, జరిగి ఉంటుందని భావించడం అంత 
సహేతుకంగా లేదు. 

పై వాదాలన్నీ అపాతరమణీయాలుగా ఉన్నా అంత సమంజసంగాలేవు. 
కాళిదాసు 8 సర్గలు మాత్రమే వ్రాసి ఉంటాడనికానీ, ఒకవేళ వ్రాసినా 8 సర్గలు 
మాత్రమే మిగిలి తక్కిన భాగం ఖిలమై పోయిందనడంకానీ, లేదా అసభ్య శృంగార 
వర్ణన చేసినందువల్ల దీన్ని పరిహరించవలసి వచ్చిందని చెప్పడంకానీ అసమంజసము. 
ఎందువల్లనంటే 8 సర్గలలో కుమారసంభవం జరగనేలేదు. కుమారసంభవం 
జరగకుండానే కుమారసంభవ కావ్యాన్ని కాళిదాసు మధ్యలోనే విరమించినట్లు 
భావించడం న్యాయంకాదు. అంతేకాక “తదిచ్చామో విభోస్రష్టుమ్‌ సేనాన్యం తస్య 
శాంతయే” అని ఇంద్రాదులు బ్రహ్మను ప్రార్థించడంకానీ, బ్రహ్మ ఇంద్రాదులతో 
“తస్యాత్మా శితికంఠస్య సైనాపత్య ముపేత్యవః మోక్ష్యతే సురబంధీనామ్‌ వేణీర్వీర్య 
విభూతిఖిః” అని చెప్పడంగానీ అర్ధరహితము. అందువల్ల కవి కావ్యం కుమారసంభవం 


58 మల్లినాథసూరి జీవితము రచనలు 


గానే వ్రాసినట్లు స్పష్టమవుతున్నది. అంతేకాక ఇంకో విషయం ఇక్కడ పరిశీలించడం 


కుమారసంభం రివ సర్గ 77వ శ్లోకం వ్యాఖ్యలో “మాన్యభక్తి” అనే సమాసానికి 
వివరణ ఉంది. మాఘకావ్యంలో 13వ సర్గ 24వ శ్లోకం వ్యాఖ్యానంలో “వికాసిభక్తి” 
అనే సమాసానికి వివరణ చేస్తూ మల్లినాథుడు కాళిదాసత్రయ సంజీవినిలో తానీ 
అంశాన్ని స్పష్టంగా చర్చించినట్లు పేర్కొన్నాడు. 

1. రఘువంశం 12వ సర్గ 19వ శ్లోకంలో “దృఢభక్తి రితిజ్యేష్టే” అని సమాసం 
ఉంది. దృఢభక్తి అనేది ప్రత్యేక విషయము. 2. కుమారసంభవం 8వ సర్గ 77వ 
శ్లోకంలో “మాన్యభక్తి” అనే సమాసం ఉంది. 3. మేఘ సందేశం 1వ సర్గ 36వ 
శ్లోకంలో “దృష్టభక్తి?” అని ప్రయోగం ఉంది. 4. మాఘకావ్యం 18వ సర్గ 24వ 
శ్లోకంలో “వికాసిభక్తి” అని ఉంది. 

వీటిలో మాన్యభక్తి, దృష్టభక్తి. వికాసిభక్తి” అనేవి సక్రమంగా పై దృఢభక్తివంటి 
ప్రయోగాలే. ఇవన్నీ బహువ్రీహి సమాసాలే. మాఘకావ్యం 13వ సర్గ 24వ శ్లోకం 
వ్యాఖ్యానిస్తూ నూరి “తదేతత్సర్వమస్మాభిః కాళిదాసత్రయ నంజీవిన్యాం 
“దృఢభక్తిరితిజ్యేస్ట్రే ఇత్యాదిషు వివేచితమ్‌, తస్మాత్‌ 'వికాసిభక్తిభి? ఇత్వ త్రాపి మతభేదేన 
పూర్వపదస్య స్త్రీ త్వే నపుంసకత్వేచ రూప సిద్ధిర స్తీతిసిద్ధమ్‌” అని చెప్పాడు. 

మరో విషయం ఇక్కడ గమనించవలసి ఉంది. కుమార సంభవం 8వ సర్గ 
వ్యాఖ్యాంతగద్యలో శ్రీ సీతారామకవి పేరు ఒకటి కనిపిస్తున్నది. ఇది వ్రాతప్రతులను 
చూసిన సంపాదకుల తప్పిదమై ఉండవచ్చు. లేదా మల్లినాథసూరి ఈ సర్గకు వ్యాఖ్య 
వ్రాయలేదనే “కింవదంతి” ని బట్టి సీతారామకవి తాను వ్యాఖ్య వ్రాసి ఉండవచ్చుననే 
వాదం ఉంది. 

కుమారసంభవం రివ సర్గలో ఈ ఒక్కచోటనే వచ్చిన భక్తి చర్చ తాను చేసినట్లు 
మాఘంలో పేర్మోవడంవల్ల కుమారసంభవం 8వ సర్గకు కూడా మల్లినాథసూరి 
వ్యాఖ్యానం వ్రాసినట్లు మనము గ్రహించవచ్చు. 

మల్లినాథసూరికి గ్రంథమంతా లభించిందని భావించవచ్చు. అయినా 
విద్యార్థులను ఉద్దేశించి వ్రాస్తున్న వ్యాఖ్య కావడంవల్ల 8 సర్గలవరకే వ్యాఖ్యానించి ఆ 
మీదిభాగం అనపేక్షిత విషయంగా భావించి విడిచి ఉండవచ్చు. అంతేకాని కాళిదాస 
రచనకు పచ్చి శృంగారమనే నిందను ఆపాదించడంకానీ, అసభ్యమనడంగానీ 
అనాలోచితమూ, అనుచితమూ అనక తప్పదు. 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 59 


కాళిదాసు మహాభక్తుడు, సకలశాస్త్రపారంగతుడు; మహాకవి; యోగ, మంత్ర, 
తంత్ర, విద్యారహస్యాలను ఎరిగినవాడు. 'త్వమేవాహంనసంశయః' అని ప్రసిద్ధికెక్కిన 
అపర సరస్వతి. భక్తిభావ పరవశుడై జగత్‌పితరులైన పార్వతీ పరమేశ్వరుల శృంగారాన్ని 
వర్ణించాడు. రాగద్వేష కామవాసనలు మచ్చుకైనా - అతనిలో కనిపించవు. అతనిలో 
తుచ్చకామ వాసన ఉన్నట్లు ఆలోచనచేయడం అపరిపక్వ మనస్మతకు నిదర్శనము. 

కేవలము లౌకికదృష్టితో పద, పదార్థమాత్ర జ్ఞానంతో మహావేత్తలైన కాళిదాసాది 
మహాకవుల కవితల నర్థంచేసుకోవడం సులభంకాదు. 

శ్రీమచ్చంకర భగవత్సాదాది మహాభక్తులు దేవతామూర్తుల సౌందర్యాన్ని కేశాది 
పాదపర్యంతం అంగప్రత్యంగంగా వర్ణనచేశారు. ఇట్లాంటి మహాపురుషుల భక్తి 
భావపారమార్థికదృష్టులను అవగతం చేసుకోవడానికి సంప్రదాయాభిజ్ఞత, మంత్రశాస్త్ర 
పరిచయము, శ్రీవిద్యోపాసనాది పరిజ్ఞానము, గురుశుశ్రూష, బహుగ్రంథపరిశీలనము, 
అవసరము. లేకపోతే మనసారస్వతంలో సగభాగంకంటె ఎక్కువ స్థానాన్ని ఆక్రమించిన 
భక్తి సాహిత్యం నిషిద్ధ గ్రంథ వాహినిలో ఏనాడో కొట్టుకొని పోయేది. కాబట్టి సమ్యగ్దృష్టి 
సమ్యక్చరిశీలనము ఎంతైనా అవసరము. 

3. సంజీవిని (మేఘసందేశము) :- మేఘసందేశము రెండు సర్గల కావ్యము. 
శ్లోక సంఖ్య. 130. 

ఈ మేఘదూత కావ్యానికి సుమారు 380 వ్యాఖ్యలున్నాయి. ఆ వ్యాఖ్యాతల 
నిక్కడ పేర్మోవడం పాఠకులకు ఉత్సాహ జనకం కాకపోదు. 1. జగద్ధరుడు, 
2. వల్లభదేవుడు, 3. మహిమసింహగణి, 4. సుమతీ విజయుడు, ర్‌. లక్ష్మీనివాసుడు, 
6. కల్యాణమల్లి, 7. కవిరత్స 8. కృష్ణదాసు, 9. హేమహంసగణి, 10. చింతామణి, 
11. జినేం[ద్రుడు, 12. దివాకరుడు, 13. భరతసేనుడు, 14. భగీరథమి[శ్రుడు, 
15. హరిదాసు, 16. అవచూరి, 17. కథంభూతి, 18. ఉద్యోతకారుడు, 
19. సనాతనశర్మ, 20. శాశ్వతుడు, 21. విశ్వనాథ మిటశ్రుడు, 22. విశ్వనాథుడు, 
23. వాచస్పతిదేవుడు, 24. రామనాథుడు, 25. రామోపాధ్యాయుడు, 26. మేఘరాజు, 
27. భరతుడు, 28. హరగోవిందుడు, 29. సరస్వతీ తీర్థుడు, 80. మల్లినాథుడు. 

వీటిలో జగద్ధరుని రసదీపిక వ్యాఖ్య మల్లినాథుని సంజీవిని వ్యాఖ్య, రామనాథుని 
ముక్తావళివ్యాఖ్య, లక్ష్మీనివాసుని శిష్యహితై షినీ వ్యాఖ్య, విశ్వనాథుని దుర్చోధ పదభంజిక, 
విశ్వనాథ మి(శ్రుని మేఘదూతార్థముక్తావళీ వ్యాఖ్య పేర్మోదగినవి. 


60 మల్లినాథసూరి జీవితము రచనలు 


మల్లినాథుడు వ్యాఖ్య వ్రాసిన కాళిదాసు కావ్యాలలో మేఘదూత కావ్యము 
చివరిది కొందరు దీనిని లఘుకావ్యంగా పేర్కొన్నారు. కాని మల్లినాథుడు దీనిని 
మహాకావ్యంగానే పేర్కొన్నాడు. 

“అత్రలేశతః తత్ర తత్ర అద్రినగరనదీ సముద్రాది వర్ణన సంభవాత్‌ 
మహాకావ్యత్వమ్‌”. 

ఇంతేకాక శ్రీమద్రామాయణంలోని హనూమత్సందేశాన్ని మనస్సులో 
ఉంచుకొని ఈ మేఘదూత కావ్యాన్ని కాళిదాసు రచించినట్లు “సీతాంప్రతిరామస్య 
హనూమత్సందేశమ్‌ మనసి నిధాయ మేఘసందేశమ్‌ కవిఃకృతవాన్‌ ఇత్యాహుః” అని 
మల్లినాథుడు చెప్పాడు. “ఇత్యాఖ్యాతే పవనతనయం మైథిలీవోన్ముఖిసా” అని కవి 
కూడా కంఠోక్తిగా చెప్పాడు. 

మల్లినాథుడు ఈ వ్యాఖ్యానంలో కొన్ని అగంతుక పాఠాలను కూడా 
వ్యాఖ్యానించాడు. వ్యాకరణాంశాలనూ, సారస్వత విషయాలనూ, అలంకారిక 
విశేషాలనూ ఇందులో విపులంగా చర్చించి అనేక గ్రంథాలనూ, గ్రంథకర్తలనూ, 
అనేక శాస్త్ర విషయాలకు సంబంధించిన అపూర్వ ఉదాహృతులను చూపాడు. “మాఘే 
మేఘే గతం వయః” అన్న సూక్తి ప్రకారం మల్లినాథుడు మాఘమేఘ వ్యాఖ్యలకు 
ఎక్కువ శక్తినీ, కాలాన్నీ వినియోగించినట్లు తెలుస్తున్నది. 

1957లో ఢిల్లీ సాహిత్య అకాడమీవారు డాక్టర్‌ రాధాకృష్ణన్‌, కలకత్తా సుశీల 
కుమారదేవ్‌లు సంపాదకులుగా మేఘదూతాన్ని పరమప్రామాణికంగా ముద్రించారు. 
అందులో వారు చెప్పినవి. కాళ్ళీరదేశంలో వల్లభదేవుని వ్యాఖ్యతో ఉన్న మేఘదూతము 
పదో శతాబ్దం పూర్వార్థంలోనిదనీ, జైనస్థిరదేవుని వ్యాఖ్యతో లభించిన మేఘదూతము 
ఇంచుమించుగా 12వ శతాబ్దిదే అనీ, మలబారుదేశ వ్యాఖ్యతో లభించిన మేఘదూతం 
ఒకటి అట్లాంటిదే ఉన్నదనీ కుమారదేవ్‌ చెప్పాడు. ఈ మూడింటి శ్లోకాల వరస, 
సంఖ్య ఒకదానికొకటి సరిపోయినందువల్ల అవి నిజమైన కాళిదాసు రచించిన 
శ్లోకాలని నిశ్చయించాడు. తక్కిన శ్లోకాలు ప్రక్షిప్తాలు. ఈ విధంగా పూర్వమేఘానికి 
చెందినవి 63, ఉత్తర మెఘానికి చెందినవి 48 మొత్తం 111 శ్లోకాలు కాళిదాసుని 
నిజమైన శ్లోకాలుగా చెబుతున్నారు. కాళిదాస గ్రంథంలో ఈ పూర్వోత్తర విభాగం 
అగుపించదట. ఈ విభాగం కొందరు ఇటీవలి వ్యాఖ్యాతలు చేశారనీ అందరూ 
అంగీకరించారనీ చెబుతున్నారు. ఆచార్య సుశీలకుమారదేవ్‌ పండితుడు కాళిదాస 
శ్లోకాలు 111. ప్రక్షిప్తశ్లీకాలు 19, మొత్తం 180 శ్లోకాలుగా మేఘదూతాన్ని 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 61 


పేర్కొన్నాడు. ప్రక్షిప్తశ్లోకాలకు కూడా ప్రక్రిప్తాలని చెప్పకుండానే మల్లినాథుడు 
వ్యాఖ్యానించాడు. ఈ ్రక్షిప్తపాఠ నిర్ణయంలో నందర్గికార్‌ పండితుడు మొదలైన వారికి 
బేదాభిప్రాయాలున్నాయి. ప్రక్షిప్తపాఠ నిర్ణయక్షేశం ఈ కావ్యంలో ఉన్నంతగా మరే 
కావ్యంలోనూ కనిపించదు. ఈ విషయంలో వృద్ధ పరంపరా ప్రాప్తనం ప్రదాయజ్ఞుడైన 
మల్లినాథుని అనుసరించుటే సముచితము. 

కాళిదాసు హనూమత్సందేశాన్ని మనస్సులో పెట్టుకొని మేఘసందేశాన్ని 
రచించినట్లు మల్లినాథుడు తన వ్యాఖ్యలో తెలిపాడు. ఈ విషయాన్ని శ్రీ గుంటూరు 
శేషేంద్రశర్మగారు మేఘదూతకు రామాయణంలో ఉన్న సంబంధం” అనే వ్యాసంలో 
విపులంగా చర్చించారు. మచ్చుకొకటి, రెండు ఉదాహరణలు. 

రామాయణం అరణ్యకాండలో రామునిచేత హుతడైన విరాథుడు దివ్యరూపం 
ధరించి ఆకాశంలో నిలిచి తాను వాస్తవంగా గంధర్వుడననీ రంభాసక్తుడై తాను 
కొలువులో అశ్రద్ధ చేసినందువల్ల ప్రభువైన కుబేరుడు శపించాడనీ తతృ్భలితార్థమే 
తన విరాధ జన్మమనీ చెబుతాడు. “ఇతివై శ్రవణో రాజా రంభాసక్తం పురానఘ 
అనుపస్టీయమానోమామ్‌ సంక్రుద్దోవ్యాజహారహ” (అర 1వ సర్గ 4వ. శ్లో.) ఇదే “కశ్చిత్‌ 
కాంతా విరహగురుణా స్వాధికారాత్ర్రమత్తః శాపేనాస్తంగమితమహిమా” అనే 
మెఘసందేశ ఆరంభ శ్లోకంగా రూపొందింది. 

రామాయణంలో అశోకవనంలో సీతాదేవికి శుభశకునాలు కనిపిస్తాయి. 
యక్షకాంతకు కూడా శుభనిమిత్తాలు కనిపిస్తాయి. ఉభయత్రా అవే శకునాలూ, అవే 
ఉపమానాలూ, సీతకు ఎడమకన్ను అదిరింది. ఆ అదరడం ఎట్లా ఉందంటే “చేపవల్ల 
కదిలిన తామరపువ్వు వలె” ఉందట. “ప్రాస్సందతైకం నయనమ్‌ సుకేశ్యాః మీనాహతమ్‌ 
పద్మమివాభితామమ్‌” (సుందర 2వ సర్గ 29వ శ్లోకం) అని రామాయణము. ఇంక 
మేఘదూతము. 'త్వయ్యాసన్నేనయన ముపరిస్పంది శంకేమృగాక్ష్యా మీనక్షోభాత్‌ చల 
కువలయశ్రీ తులామేప్యతీతి' (మేఘ 2వ సర్గ ౩4వ శ్లో.) చేపమూలంగా కదిలిన 
కలువపువ్వువలె యక్షపియ కన్ను స్పందించింది. ఒకచోట కలువపువ్వు - మరోచోట 
తామరపువ్వు - ఇంతే తేడా. 

రామాయణంలో సీత “సహచర రహితేవ చక్రవాకీ” అని వర్ణించబడింది. 
మేఘదూతంలో కూడా యక్షకాంత “దూరీభూతే మయిసహచరే చక్రవాకీ మివైకామ్‌” 
అని వర్ణించబడింది. ఈ విధంగా రామాయణ ప్రభావం మేఘదూతంమీద ఉందనడం 
నిర్వివాదము. 


62 మల్లినాథసూరి జీవితము రచనలు 


మల్లినాథసూరి ఈ విషయాలన్నీ పరిశీలించినమీదటే హనూమత్సందేశాన్ని 
మనస్సులో పెట్టుకొని మేఘసందేశాన్ని కాళిదాసు రచించాడని చెప్పాడు. అమూలక 
విషయాలు లిఖించడంకానీ, అన పేక్షిత విషయాలు చెప్పడంకానీ మల్లినాథుని 
అభిమతాలు కావు. ఈ వ్యాఖ్యతో లఘుత్రయి వ్యాఖ్య పూర్తి అయింది. 

4. ఘంటాపథము (కిరాతార్డునీయము) : కిరాతార్డునీయము 18 సర్గల 
కావ్యము. మొత్తం శ్లోక సంఖ్య 1040. 

మల్లినాథసూరి లఘుత్రయిని వ్యాఖ్యానించి బృహత్రయిని వ్యాఖ్యానించదలచి 
కిరాతార్జునీయానికి వ్యాఖ్య వ్రాయడానికి సమకట్టినాడు. 


“మల్లినాథకవిస్సో౭౬ యం మందాత్మానుజిఘృక్షయా 
తత్కి రాతార్జునీయాఖ్యం కావ్యం వ్యాఖ్యాతుమిచ్చతి” 


కాళిదాస త్రయానికి వ్యాఖ్య వ్రాసేటప్పుడు మల్లినాథసూరి కాళిదాస భారతి 
కువ్యాఖ్యా విషమూర్చిత అయిందనీ - సంజీవినీటీక దాన్ని ఉజ్జీవింప చేస్తుందనీ 
చెప్పాడు. కాని మందాత్మానుజిఘృక్షేవ్యాఖ్యానాల రచనకు కారణమని చెప్పాడు. 

అట్లే భారవి కావ్యాన్ని వ్యాఖ్యానించడానికి కూడా ఈ మందాత్మానుజిఘ్యుక్షే 
కారణమవుతున్నది. 


“నారికేళఫల సమ్మితంవచోభారవేస్సపది తద్విభజ్యతే 
స్వాదయంతురసగర్భనిర్భరం సారమస్యరసికా యధేప్పితమ్‌”. 


నారికేళ ఫలాలవలె కష్టసంపాద్యాలై శ్రమసాధ్యాలై స్వాద్యాలైన భారవి మహాకవి 
వాక్కులనిప్పుడు నేను విభజించి సులభంగా అనుభవించదగినట్లు అందిస్తున్నాను. 
రసగర్భనిర్భరమైన ఇందులోని సారాన్ని యధేచ్చగా రసికులు ఆస్వాదించండి అని 
రసికులను ఆహ్వానించాడు. 

మల్లినాథసూరి సాధారణంగా కావ్యమంతా అనేక పర్యాయాలు చదివి 
అందులోని సారాంశాన్ని క్షుణ్ణంగా గ్రహించినమీదటే వ్యాఖ్య వ్రాసేవాడని తెలుస్తున్నది. 
పూర్వోత్తర కథా సమన్వయాన్ని చక్కగా చేస్తాడు ఈ కావ్యంలో అట్లాంటి శ్రద్ధ మరింత 
అధికంగా కనిపిస్తున్నది. 

ఈ కావ్య వ్యాఖ్యానారంభంలో ఇతడో కొత్త పోకడ పోయాడు. కావ్యంలో 
రసాన్ని కావ్యనాయకుణ్ణి, కావ్యఫలాన్ని తెలిపి కావ్య పరిచయాన్ని పాఠకులకు 
కలిగించి వారిని కావ్యపఠనోత్సుకులుగా చేశాడు. కావ్యార్థాన్నంతా ఒక్కశ్లోకంలో 
సంగ్రహించి చెప్పాడు. 


వ్యాఖ్యానాలు -(గ్రంథధపరిచయము 63 


కావ్యనాయకుడు పాండవమధ్యముడైన అర్జునుడు. ఇతడు సామాన్యుడుకాడు. 
భగవంతుడైన శ్రీమన్నారాయణుని అంశవల్ల జన్మించిన వాడట. “పాండవానాం 
ధనుంజయః అని భగవద్గీత చెబుతున్నది. కావ్యనాయకుని ఉత్మర్న కోసమే దివ్వుడైన 
కిరాతుని వర్ణనము అధికంగా చేయడం జరిగింది. శృంగారాదులు అంగరసాలు 
మాత్రమే, ప్రధానమైనది వీరరసము. శైలాదుల వర్ణనలు బహుళంగా చేయడం 
జరిగింది. దివ్యాస్తలాభమే ఇందులో ఫలము. పరమేశ్వరుడు పాశుపతాస్తాన్నీ 
అనుగ్రహించడమే పరమ ప్రయోజనము. 


“నేత్రా మధ్యమ పాండబో భగవతో నారాయణస్యాంశజ 
న్తస్యోత్మర్ష కృతే త్వవర్ణ్యత తరాందివ్యః కిరాతఃపునః 
శృంగారాది రసో౭.౦గ మత్ర విజయీ వీరః ప్రధానోరసః 
శైలాదీనిచ వర్ణితాని బహుశో దివ్యాస్త్ర లాభః ఫలమ్‌” 


ఇంకా మల్లినాథసూరి మొదటి సర్గ వ్యాఖ్యాంతంలో “ఇతి భారవి కృతౌ 
కిరాతార్డునీయే మహాకావ్యే లక్ష్మీవద లాంఛనే ప్రథమ స్సర్గః” అని ఉన్నకవి. 
వాక్యాదులను మిక్కిలి అర్థవంతంగా ప్రత్యక్షర వ్యాఖ్యానంగా వివరించాడు. 

“అథకవిః కావ్య వర్ణనీయా ఖ్యాన పూర్వకమ్‌ సర్గపరిసమాప్తిం కథయతి. 
ఇతీతి ఇతిశబ్ధః పరిసమాప్తా భారవి కృతావితి కవి నామ్‌ కథనమ్‌, మహాకావ్య ఇతి 
మహచ్చట్దేవ లక్షణ సంపత్తి స్ఫూచితా, కిరాతార్జునీయ ఇతికావ్యవర్ణనీయమోః కథనమ్‌ 
ప్రథమ స్సర్గః సమాప్త ఇతి శేషః ఏవముత్తరత్రాపి ద్రష్టవ్యమ్‌. కిరాతార్జునావధి కృత్య 
కృతో గ్రంథః కిరాతార్జు నీయమ్‌. తధాప్యర్జున ఏవా త్రనాయకః కిరాతస్తు తదుత్మర్నాయ 
ప్రతి భటతయా వర్ణితః” ఇదే పద్ధతితో కావ్యాన్నంతటినీ ప్రత్యక్షర వ్యాఖ్యగా వివరించి 
మల్లినాథసూరి “నారికేళ ఫలసమ్మితంవచో భార వేస్సపది తద్విభజ్యతే” అని తాను 
మొదట చేసిన శపషం ప్రకారం కావ్యాన్ని నారికేళాన్ని పగుల గొట్టినట్లే పగులగొట్టి 
పాఠకజనానికి అందించాడు. 

భారవి మహాకవి ప్రతిసర్గాంతశ్లోకంలోనూ లక్ష్మీశబ్దాన్ని ప్రయోగిస్తూవచ్చాడు. 
గద్యలో 'లక్షీపద లాంఛనే' అని ఉన్నది. అయినా ఈ లక్ష్మీపద లాంఛన శబ్దాన్ని 
మల్లినాథుడు వివరించలేదు. పద్యవ్యాఖ్యలో మా(త్రం “చమత్మారకారితయా 
మంగళాచరణరూప తయాచ సర్గాంత్య శ్లోకేషు లక్ష్మీ శబ్ద ప్రయోగః యథాహభగవాన్‌ 
భాష్యకారః మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతానిచ శాస్త్రాణి ప్రధంతే వీరపురుష 
కాణ్యాయుష్మత్పురుషకానిచ భవంతి. అధ్యేతారశ్చ ప్రపక్తారో భవంతీతి” అని లక్ష్మీ 


64 మల్లినాథసూరి జీవితము రచనలు 


శబ్బ్దంయొక్క పరమ(ప్రయోజనాన్ని సప్రమాణంగా నిరూపించాడు. బహుశా 
లక్ష్మీపదలాంఛనే” అనేది తరువాతి వారెవరో కవి గద్యలో చేర్చిఉంటారు. 

భారవి కావ్యంలోని మొదటి మూడు సర్గలకు పాషాణ్‌త్రయ మని ప్రసిద్ధి 
ఉంది. “భారవే రర్భగౌరవమ్‌” అనే సూక్తికి అది నిదర్శనము. 

ఏకనాథ, జోనరాజ, వినయసుందర, ప్రకాశవర్ష నరహర్యాదులు 
కిరాతార్డునీయ వ్యాఖ్యాతలుగా ప్రసిద్దులు. వీరి వ్యాఖ్యానాలు ఏకపదులుగా మాత్రమే 
మిగిలిపోయాయి. అంటే ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసుకొంటూ అతికష్టంగా 
ముందుకు సాగిపోయే కాలి బాటలుగా మాత్రమే మిగిలాయి. మల్లినాథుడు 
ఘంటాపథాన్ని నూతనంగా సిద్ధపరచి నిష్క్మంటకమైన ఈ ఘంటాపథంలో ప్రయాణించి 
నిశ్శంకగా భారవి కావ్యసౌధంలో ప్రవేశించి ఆనందించండని ఆహ్వానించాడు. 


“నానా నిబంధ విషమైక పదైర్నితాంతం 
సాశంక చంక్రమణ ఖీన్న ధియామశంకం 
కర్తుం ప్రవేశ మిహ భారవి కావ్య బంధే 
ఘంటాపథం కమపి నూతన మాతనిష్వే.” 


అనేకములైన వ్యాఖ్యల్లోని ఎగుడు దిగుడు పదాలతో నిరంతరం శంకాకులమైన 
చిత్తంతో ఖిన్నమతులైనవారికి భారవి కావ్య బంధంలో నిస్సంశయంగా బుద్ధిప్రవేశం. 
కలిగేటట్లు నూతనమైన ఘంటాపధాన్ని రచిస్తున్నానని మల్లినాథుడు చెప్పాడు. 

తన ప్రతిజ్ఞ ప్రకారం మూలంలోని చిన్న పెద్ద పదాల్లో దేన్నీ విడవకుండా 
మూలంలో లేని ఏ పదాల్నీ స్వీకరించక, అనపేక్షిత విషయాలను తడవక, 
అన్వయముఖంగా వ్యాఖ్యానించాడు. 

అర్ధగౌరవంగల భారవి కవితలోని అంతరార్జాలు మల్లినాథుని ఘంటాపథం 
ఏర్పదేవరకు రసికులకు అందుబాటులోనికి రాలేదని చెప్పడం సత్యదూరంకాదు. 

5. సర్వంకష (శిశుపాలవధ) : ఈ శిశుపాలవధ 20 సర్గల మహా కావ్యం. 
1679 శ్లోకాలు. ఈ కావ్యానికి మొత్తం 8 వ్యాఖ్యలు ఉన్నాయి అవి వ్రాసినవారు. 
1. వల్లభదేవుడు, 2.రంగరాజు, 3. ఏకనాథుడు, 4. చరిత్రవర్థనుడు, 
5. భరతమల్లికుడు, 6. దినకర మిథ్రుడు, 7. గోపాలదేవుడు, 8. మల్లినాథుడు. 

వీటిలో వల్లభదేవుని సందేహ విషాషధీవ్యాభ్యా ఒక్క కాళ్ళీర ప్రాంతంలో 
మాత్రమే విశేషప్రచారం పొందింది. మల్లినాథుని సర్వంకషా వ్యాఖ్యానమే సర్వాంగ 
సంపూర్ణమై ప్రామాణికమై దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారం పొందింది. 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 65 


మాఘకవి సకలశాస్త్ర పారంగతుడు. ప్రత్యేకంగా వ్యాకరణ శాస్త్ర రహస్యాలను 
తనకవితలో ప్రదర్శించాలనే బెత్సుక్యమున్నవాడు. అన్ని శ్లోకాలలోను బంధ, యమక, 
చిత్రకవిత్వపూర్ణమూ, వ్యాకరణ వైచిత్రీప్రయోగ విన్యాసపూర్వకమూ అయిన ప్రతిభను 
ప్రదర్శించాడు. “మహావైయాకరణస్య మాఘస్య కృతా శిశుపాల వధే” అనికొన్ని ప్రతుల్లో 
ఉన్నట్లు దుర్గాప్రసాదపండితులు చెబుతున్నారు. దీన్ని బట్టి మాఘుని వ్యాకరణ 
పాండిత్యం స్పష్టంగా తెలుస్తున్నది. 

“తావ ద్భాభారవే ర్భాతి యావన్మాఘస్య నోదయః 
ఉదితేతు పునర్మాఘే భారవేర్భారవేరివ” 

అనే చాటూక్తివల్ల మాఘుడు భారవిని మించిన మహాకవి అనిపించినా 
మాఘుడు భారవిని పూర్తిగా అనుసరించడంవల్లా అతనికి శిష్య ప్రాయుడిగా లేదా 
గురువును మించిన శిష్యుడిగా ఇతలణ్ణిప్రశంసించవచ్చు. 

భారవి కృతమైన కిరాతార్డునీయాన్ని పఠించి దానిచే ఆకర్షితుడై దానిని ఎదుట 
పెట్టుకొనే మాఘుడు తన శిశుపాలవధ కావ్యాన్ని రచించినట్లు స్పష్టంగా తెలుస్తూ 
ఉంది. 

భారవి “శియఃకురూణామ్‌” అని ప్రారంభించగా మాఘుడు “శియఃపతిః 
శ్రీమతి శాసితుంజగత్‌.” అని మొదలు పెట్టాడు. భారవి ప్రతి సర్గాంత శ్లోకంలో 
లక్ష్మీశబ్ణాన్ని ప్రయోగించగా, మాఘుడు శ్రీశబ్దాన్ని ప్రతిసర్ణాంతంలోనూ అదేవిధంగా 
సంఘటిస్తూవచ్చాడు. తక్కిన వర్ణనలన్నీ ఇంచుమించు సరిసోతున్నాయి. మాఘకవి 
నాటికే కిరాతార్డునీయం బహు పండితాదరపాత్రమై లోకంలో వన్నె కెక్కింది. అందువల్ల 
ఆ కావ్యంకంటె తనకావ్యం మిన్నయె ఎక్కువ ప్రసిద్ధి పొందవలెననే దృఢ దీక్షతో 
మాఘకవి శిశుపాలవధ కావ్యరచన సాగించాడు. కొన్నిచోట్ల భావాలు గ్రహించాడు. 
కొన్నిచోట్ల భారవిశ్లోకాలకు ప్రతిబింబ శ్లోకాలు కూడా రచించాడు. 


“ఉపమా కాళిదాసస్య భారవే రర్ధ గౌరవమ్‌ 
దండినః పదవాలిత్యమ్‌ మాఘేసంతి త్రయోగుణాః” 
అని ప్రసిద్ధిపొందిన మమాపండితుడు మాఘమహాకవి. కాళిదాసుని 
ఉపమా సౌందర్యామూ, భారవి అర్థగౌరవమూ, దండి పదలాలిత్యమూ అన్నీ కలిసి 
మాఘునిలో మూర్తీభవించాయి. అందువల్లనే మాఘకావ్య పఠనం సర్వంకష పాండిత్య 
సందాయకం అవుతున్నది. 


66 మల్లినాథసూరి జీవితము రచనలు 


“నవసర్గ గతే మాఘే నవ శబ్లోన విద్యతే” అని అంటారు. మాఘ కావ్యంలో 
తొమ్మిది సర్గలు పూర్తిగా చదివినవానికి ఇక “నవి శబ్దం అనేది ఉండదని అభిజ్జుల 
వచనము. 

మాఘకవి శ్రీకృష్ణభక్తుడు. మీ మాంసాశాస్త్రం 20 అధ్యాయాల గ్రంధం. 
ఆవిధంగానే 20 సర్గలున్న పరమాత్మ పరమైన కావ్యాన్ని మాఘుడు రసపుష్టంగా 
తత్పజుష్టంగా నిర్మించాడు. 

సాంఖ్య, యోగ, వ్యాకరణ, భరత, చాణక్య, వాత్స్యాయన, భారత, రామాయణ, 
మోక్షోపాయ, ఆత్మజ్ఞాన, ధాతువాద, రత్నపరీక్ష్మ వైద్యక, జ్యాతిష, ధనుర్వేద గజ 
తురగ, పురుషలక్షణ, ద్యూత, ఇంద్రజాల, వైశేషిక, న్యాయ, మీసాంసా శాస్త్రపాండిత్యాన్ని 
కావ్యమంతటా మాఘుడు ప్రదర్శించాడు. 

ఇట్లాంటి మహాకవి కావ్యానికి మల్లినాథసూరి వ్యాఖ్య (వాయడానికి 
పూనుకోవడం సంస్కృత సాహిత్యం నోచుకొన్న నోమేకాక తెలుగువారి భాగ్యం కూడా 
అని చెప్పాలి. కవి, వ్యాక్యాత-ఇద్దరూ వారికి వారేసాటి. మాఘకావ్య మహత్తుకు 
తగిన టీకను మల్లినాథుడు సంతరించాడు. 

మల్లినాథుని సర్వంకష వ్యాఖ్య లేకపోతే మాఘకవి హృదయం అవగతం 
కావడం కష్టం. మల్లినాథుడు మహాపండితుడే కాక కవి కూడా కావడంవల్ల ఆ కావ్య 
వ్యాఖ్యానంలో ఆ కావ్య సౌభాగ్య ధన్యత్వాలను ప్రకటిస్తూ - 


“యే శబ్దార్థ పరీక్షణ ప్రణయినో యే వా గుణాలం క్రియా 
శిక్షాకౌతుకినో విహర్తుమనసో యే చ ధ్వనేరధ్వని 
క్షుభ్యద్భావతరంగితే రససుధాపూరే మిమంక్షంతియే 
తేషామేషకృతే కరోమి వినృతింమాఘస్య సర్వంకషామ్‌” 
అని చెప్పాడు. 
కాళిదాసు మొదలైన మహాకవుల గ్రంథసారాన్ని చవిచూసిన మల్లినాథసూరికి 
మాఘకవిమీద గలిగిన ఉద్వేలమైన ఉద్దామమైన గౌరవాతిశయానికి పై శ్లోకమే 
ప్రమాణము. ఇదే ఆ కావ్యవిలక్షణతను వ్యక్తం చేస్తున్నది. 
శబ్బార్థ పరీక్షణ ప్రణయినులకు, గుణాలంకార ప్రియులకు, ధ్వని 
మార్గాభిలాషులకు, క్షుభ్యద్భావతరంగితమైన, రససుధాపూరంలో మునకలు వేయగోరే 
వారికి సహాయపడటానికే నేను మాఘ కావ్యానికి సర్వంకష వ్యాఖ్య వ్రాస్తున్నానని 
మల్లినాథుడు చెప్పి యథా ప్రతిజ్ఞము వ్యాఖ్యా కార్యము నిర్వహించాడు. 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 67 


వ్యాఖ్యాని పీఠికాభాగం మాత్రం తక్కినవాటితో పోల్చి చూసినప్పుడు ఇందులో 
ఎక్కువగా ఉన్నది. ఇక్కడ మల్లినాథుడు మొదట శ్రీకృష్ణుని, తరవాత గణేశుని, ఆ 
తరవాత శారదాదేవిని స్తుతించాడు. 


“ఇందీవర దళశ్యామ మిందిరానంద కందళమ్‌ 
వందారు జనమందారం సందేహం యదునందనమ్‌” 


“దంతాంచలేన ధరనీతల మున్నమయ్య 
పాతాళకేళిషు ధృతాదివరాహలీలమ్‌ 
ఉల్లాఘనోతృణ ఫణాధరగీయమాన 
క్రీడావదానమిభరాజ ముఖం నమామః” 


“శారదా శారదాంభోజవదనా వదనాంబుజే 
సర్వదా సర్వదా౭_స్మాకం సన్నిధి స్సన్నిధింక్రియాత్‌”. 
ఆ తరవాత “వాణీంకాణభుజీ” మిత్యాదిశ్లోకాలతో తన పాండిత్యం 
ఉగ్గడించాడు. వ్యాఖ్యాన లక్ష్యాన్ని వివరించాడు. ఇందులో ఒక విశేషం ఉంది. 


“మల్లినాథ స్సుధీస్సోల యం మహోపాధ్యాయ శబ్దభాక్‌, 
విధత్తే మాఘకావ్యస్య వ్యాఖ్యాం సర్వంకషాభిధామ్‌”. 


దీనిలో తక్కిన వ్యాఖ్యల్లో చెప్పినట్లు “కవి” శబ్దం ప్రయోగించకుండా “సుదీ” 
శబ్దం ప్రయోగించాడు. “మహోపాధ్యాయ శబ్దభాక్‌' అని మహోపాధ్యాయ బిరుదము 
వచ్చినట్లు చెప్పుకొన్నాడు. మల్లినాథుడు కిరాతార్జునీయానికి వ్యాఖ్య వ్రాసిన తరవాత 
రసికులు ఆ రసగర్భనిర్భరమైన భారవి కవితాసారాన్ని అనుభవించి తత్సరవశులై 
సంతోషంతో మల్లినాథుని మహోపాధ్యాయ విరుదంతో సత్మరించి ఉంటారు. 

మాఘకావ్య సంపూర్ణ స్వరూపాన్నీ విలక్షణతనూ మల్లినాథుడు ఈ విధంగా 
పేర్కొన్నాడు ఫా 

“నేతాస్మిన్‌ యదునందనః స భగవాన్‌ వీరః ప్రధానోరసః; శృంగారాదభి 
రంగవాన్‌ విజయతేపూర్ణాపునర్వర్ణనా; ఇంద్రప్రస్థ గమాద్యుపాయ విషయః చై ద్యావసాదః 
ఫలం; ధన్యోమాఘ కవిర్వయంతు కృతినఃతత్పూక్తి సంసేవనాత్‌”. 

ఇందులో “శ్రీకృష్ణుడు నాయకుడు. ప్రధానరసము వీరము. శృంగారాదులు 
అంగరసాలు. వర్ణనలు సంపూర్ణము. ఇంద్రప్రస్థ గమనాదుల ద్వారా శిశుపాలవధ 


68 మల్లినాథసూరి జీవితము రచనలు 


ఫలము. అట్టి మమాకావ్యం వ్రాసిన మాఘకవి ధన్యుడు. అతని సూక్తులు సేవించినందు 
వల్ల మనము కూడా చరితార్థులమైనాము” అని ఉదాత్త హృదయంతో ఆనంద 
పారవశ్యంతో వెల్లడించాడు. 

వ్యాఖ్యానం ఉపోద్దాంతలో వస్తునిర్దెశ వర్ణనతో కవి కావ్యం ఆరంభించినట్లు 
మల్లినాథుడు పేర్కొన్నాడు. కావ్యలక్ష్యాన్నీ ప్రయోజనాన్నీ ఇక్కడ మల్లినాథుడు 
వివరించాడు. 

మాఘమేఘ కావ్యాలకు వ్యాఖ్యానాలు వ్రాయడంలో మల్లినాథుడు తన కాలాన్ని 
ఎక్కవగా వెచ్చించాడని తెలుస్తున్నది. మాఘకావ్యానికి సవిస్తరమైన వ్యాఖ్యానాన్ని 
చాలా చర్చలతో చేశాడు. “మాఘస్య సర్వంకషామ్‌” అని చెప్పినట్లుగానే సర్వంకష 
అనేపేరు సార్ధకమయ్యేటట్లు అన్ని విషయాలను, అన్ని కోణాలలోనూ పరిశీలించి, 
కూలంకషంగా చర్చించి చదివేవారికి సర్వంకషాపాండిత్యం అబ్బేటట్లు విపుల 
వ్యాఖ్యానాన్ని సంతరించాడు. 'మాఘేమేఘే గతంపయః అనే మాటలోని యాదార్థ్యం 
మాఘవ్యాఖ్య చూస్తేనే తెలుస్తుంది. సూరి ఈ విధంగా సంజీవిని అను (గ్రహించి 
ఘంటాపథంలో నడిపించి ద్రాక్షా, కదళీ, నారికేళ సాకాలతో పుష్టిని చేకూర్చి, ఈ 
మాఘ వ్యాఖ్యతో విద్యార్థులను సర్వంకష ప్రజ్ఞాసమన్వితులను చేశాడు. 

సర్వంకషలో కూడా ఘంటాపథంలో చెప్పినట్లే కొన్ని విశేషాలు చెప్పాడు. 
వ్యాఖ్యానారంభంలో “అత్రాదౌ శ్రీశబ్దప్రయోగాత్‌ వర్ణగణాది శుద్దేరభ్యుచ్చయః” అని 
శ్రీశబ్ద ప్రయోగ ప్రయోజనాన్ని వివరించాడు. (ప్రథమ సర్గాంతంలో “చమత్మార 
కారితయా మంగళాచరణ రూపతయాచ సర్గాంత్యశ్లోకేషు శ్రీశబ్ద ప్రయోగః యథా 
గవాన్‌ భాష్యకారః మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని శాస్తాణి ప్రథంతె, 
వీరపురుషాణ్యా యుష్మత్పురుషాణిచ భవంతి అధ్యేతారశ్చ ప్రవక్తారో భవంతీతి”. 

“అథకవిః కవికావ్య వర్ణనీయాఖ్యాన పూర్వక సర్దసమాప్తిం కథయతి-ఇతీతి. 
ఇతి శబ్దఃపరిసమా ప్తే, మాఘకృతావితి కవినామ కథనం, మహాకావ్యమితి మహచ్చబ్దేన 
లక్షణ సంపత్తిస్పూచితా, 'శిశుపాలవధి ఇతి కావ్యనామకథనం, ప్రథమః సర్గ ఇతి 
సమాప్త ఇతిశేషః. ఏవముత్తర త్రాపి ద్రష్టవ్యమ్‌” అని స్పష్టంగా వివరించాడు. 

మాఫుకావ్యాన్ని వ్యాఖ్యానించడం అంటే కొన్ని శాస్త్ర గ్రంథాలను 
వ్యాఖ్యానించినట్లే. గ్రంథకర్త అనేక శాస్తాంశాల్ని కావ్యంలో చొప్పించగా ఆయా 
విషయాలను సప్రమాణంగా సోదాహరణంగా వివరించి మల్లినాథుడు తన అపార 
శాస్త్ర పాండిత్యాన్ని వెల్లడించాడు. 


వ్యాఖ్యానాలు -గ్రంథధపరిచయము 69 


మాఘమహాకవి 'వైయాకరణ శిరోమణి”, సాహిత్య సామ్రాజ్య చక్రవర్తీ 
కావడంవల్ల అటు వైయాకరణులూ, ఇటు అలంకారికులూ ఇతని కావ్యాన్ని వారి 
[గ్రంథాల్లో ఉదాహరించి ఇతనిపైగల గౌరవాన్ని చూపారు. కావ్యాలంకార సూత్ర 
ధ్వన్యాలోక లోచనాలూ, వ్యక్తివివేకమూ, వక్రోక్తిజీవితమూ, కావ్యప్రకాశము, 
కువలయానందమూ మొదలైన అలంకార (గంథాల్లోనూ, పదమంజరి, ధాతువృత్తి, 
భాషావృత్తి, సిద్దాంత కౌముది, మనోరమ, శబ్దేందుశేఖరమూ, కృదంతరూపమాల, 
మొదలైన వ్యాకరణ గ్రంథాలలోనూ, ఇతని శ్లోకాలు ప్రమాణంగా స్వీకరించబడ్డాయి. 

మాఘకవిలోని కొన్ని ప్రయోగదోషాలను మల్లినాథసూరీ, మల్లినాథ 
వ్యాఖ్యలలోని కొన్ని లోపాలను శ్రీదుర్గాప్రసాద ద్వివేదులూ చూపారు. వాటి చర్చకు 
ఇది సమయమూకాదు; సందర్భమూకాదు. 

మాఘకావ్య మూడోసర్గ చివరిశ్లోకం వ్యాఖ్యానిస్తూ మల్లినాథుడు దాన్ని 
“పంచకావలీ” వృత్తంగా పేర్మాంటూ “నజభజ జాజరౌనరపతే కథితా భువిపంచకావలీ 
ఇతిలక్షణాత్‌” అని చెప్పాడు. దానినే 'ధృతశ్రీవృత్తి మని కొందరంటారని చెబుతూ 
“నజభజ జజరైద్ధతశ్రీః”అని లక్షణం ఉదాహరించాడు. కొందరు దీనిని చంపకావళీ 
వృత్తమని పేర్కొన్నారు. “సరసీవృత్తిమని కొందరు చెప్పారు. ఎవరేవిధంగా చెప్పినా 
అందరూ ఈ “తురగశతాకులస్య” అనే శ్లోకాన్ని లక్షణంగా చూపారు. తెలుగులో ఈ 
వృత్తం 'చంపకమాలిగా ప్రసిద్ధమయి ఉంది. 

6. జీవాతువు (నైషధీయచరితము) :- విద్వదౌషధమని పేరు గాంచిన 
నైషధీయచరితము 22 సర్గల మహాకావ్యము. మొత్తం శ్లోక సంఖ్య 2764. 

హర్షనైషధానికి అనేక వ్యాఖ్యలు బయలుదేరాయి. ఇప్పటికి 45 వ్యాఖ్యలు 
దొరికాయి. మొదటి వ్యాఖ్యాత విద్యాధర పండితుడు క్రీ శ. 1250-60 ప్రాంతంవాడు. 
రెండోవాడు చందూ పండితుడు. ఇతడు క్రీ.శ. 1297 ప్రాంతంవాడు. 

ఈ నైషధీయచరితానికి శేషరామచంద్ర, విశ్వేశ్వర భట్టారక, మల్లినాథ, 
నారాయణభట్టాది మహావ్యాఖ్యాతలు వ్రాసిన వ్యాఖ్యలు పేర్కొనదగినవి వీటిలో 
నారాయణభట్ట ప్రనీతనైషధీయ ప్రకాశవ్యాఖ్యా, విశ్వేశ్వరభట్టారకుని విశ్వేశ్వరీయమూ, 
మల్లినాథుని జీవాతువూ ప్రసిద్ధిచెంది, విద్వాంసుల ఆమోదం పొందాయి. మల్లినాథుడు 
తన వ్యాఖ్యలలో నారాయణీయాన్ని, విశ్వేశ్వరీయాన్ని అక్కడక్కడ స్మరించాడు. ఈ 
వ్యాఖ్యాతలతో శ్రీనాధాచార్యుడొకడు కనిపిస్తున్నాడు. ఇతడు వ్యాఖ్యాంత గద్యలో 
ప్రతిసర్గ చివరకూ “ఇతిశ్రీ మహోపాధ్యాయ శ్రీనాథాచార్య విరచితే నైషధప్రకాశే' 


70 మల్లినాథసూరి జీవితము రచనలు 


అని వ్రాసుకొన్నాడు. ఈ ప్రతి బరోడా మహారాజుగారి పుస్తకశాలలో ఉన్నట్లు 
చెబుతున్నారు. మహామహోపాధ్యాయ శివదత్తశర్మమహదేవ్‌గారు నైషధీయ చరిత 
ప్రస్తావనలో ఈ కింది నైషధవ్యాఖ్యాతలను పేర్కొన్నారు :- 

1. ఆనందరాజానక్‌, 2. ఈశానదేవ్‌, 3. ఉదయనాచార్య, 4. గోపీనాథ్‌, 
ర్‌. చందూపండితుడు, 6. చారిత్రవర్ధనుడు, 7. జినరాజు, 8. నరహరి (నరసింహ), 
9. నారాయణభట్ట, 10. భగీరథుడు, 11. భరతమల్లికుడు (భరతసేన్‌), 
12. భవదత్తుడు, 13. మధురాభాష్‌ 14. మహామహోపాధ్యాయ మల్లినాథసూరి, 
15. మహాదేవ విద్యావాగీశుడు, 16. రామచంద్రశేష్‌, 17. వంశీవదన్‌శర్మ, 
18. విద్యాధరుడు, 19. విద్యారణ్యయోగి, 20. విశ్వేశ్వరాచార్య, 21. శ్రీదత్తుడు, 
22. శ్రీనాథుడు, 23. సదానందుడు. 

నైషధీయ చరితంలో 12వ సర్గకు మాత్రం మల్లినాథ వ్యాఖ్యానం లభించలేదని 
అందుచేత 12వ సర్గను నారాయణీయ వ్యాఖ్యతో ప్రచురిస్తున్నామని చౌఖాంబా 
ప్రచురణకర్తలు పేర్కొన్నారు. ఇది కాక ప్రక్షిప్తాలుగా తలచి మల్లినాథుడు విడిచిపెట్టిన 
మరికొన్ని శ్లోకాలను కూడా నారాయణీయ వ్యాఖ్యతో ప్రకటించారు. వీటిని క్షేపక 
శ్లోకాలుగా అంగీకరిస్తూనే నారాయణభట్టు వ్యాఖ్యానించినట్లు తెలిపారు. అగంతుక 
పాఠలని తెల్పి వీటిని మల్లినాథుడు వ్యాఖ్యానించక విడిచాడు. 

నైషధకర్త అయిన శ్రీహర్చుడు ఉద్దండ పండితుడు, చింతామణి మంత్రో 
పానకుడు, సర్సస్వతీ సమారాధనా లబ్ది అసాధారణ ప్రతిభాసంపన్నుడు, ఖండన 
ఖండఖాద్యాది బహుగ్రంథ రచనా ధురీణుడు. సంస్కృత వాజ్మయంలో అత్యుత్మృష్టస్థానం 
ఆక్రమించిన నైషధీయచరితము విద్వదైషధమనే ప్రసిద్ధిపొందింది. అందులోని 
మృదుమధుర పదవిన్యాస నైపుణీ, ఉత్తమాలంకార చమత్మారాలూ, అసమాన అనుప్రాస 
విలాసాలూ, నిరుపమాన ఉపమానచాతురీ మొదలైన నుపమాన కావ్యసామగగ్రి ఈ 
మహా విద్వత్మవిలోని లోకోత్తర ప్రతిభను ఆవిష్కరిస్తున్నది. దీనిని బట్టే: 


“తావద్భా భారవేర్భాతి యావన్నాఘస్వ నోదయః 
ఉదితే నైషథే కావ్వే క్వమాఘః క్వచ భారవిః” 
అనే అభియుకోక్తి బయలుదేరింది. అంటే మాఘోాదయంవరకే భారవి ప్రకాశిస్తున్నాడు. 


నైషధం ఉదయించిన తరువాత మాఘుదెక్కడో భారవి ఎక్కడో మనకు కనిపించరు. 
భారవి కితారార్డునీయము అద్భుతమైన కావ్యం. దీనికంటె మాఘము (శిశుపాల 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 71 


వధ) శ్రేష్టమైనది. మాఘభారవుల కంటే నైషధీయచరితము పరమోత్కృష్టమైనదని 
భావము. 

సంస్కృత వాజ్మయంలో హర్షనైషధ కావ్యానికి విశిష్టమయిన స్థానమున్నది. 
ఇందులో మంత్ర, యోగ, వేదాంత రహస్యాలు నిక్షిప్తాలయ్యాయి. ఈ కావ్యం పరమధ్వని 
కావ్యము. కావ్య మంతటా (ప్రయత్నించి బుద్ధిపూర్వకంగా ఖలముఖ భంగార్థమై 
(గంథగ్రంథులు నిక్షేపించినట్లు కవే స్పష్టంగా చెప్పాడు. గ్రంథ గ్రంథి రిహక్వచిత్‌ 
క్వచి దపిన్యాపి ప్రయత్నాన్మయా, ప్రాజ్ఞమ్మన్యమనా హఠేస పఠితీ మాస్మిన్‌ ఖలః 
ఖలేతు శ్రద్ధ్దారాద్ధ గురు శ్లధీకృత దృఢ[గ్రంధిః సమాసాదయ, త్వేతత్మావ్య రసోర్మి 
మజ్జన సుఖ వ్యాసజ్ఞనం సజ్జన “ఖలముఖభంగార్థం బుద్ధిపూర్వమేవ ఇదంకావ్యం 
మయాదుర్చోధం వ్యరచి; నతుప్రసన్న కావ్య కరణాశక్యా, నకాన్యత్వ హానిరపి.” 
ఇట్లా చెప్పడంవల్ల ప్రాజ్ఞమ్మన్యులకు-గురుశుశ్రూషా విరమితులకు అపక్వచిత్తులకు 
- సంప్రదా యానభిజ్ఞులకు నైషధ కావ్యం అనభిగమ్యమనీ, శ్రద్దారాద్ధగురు శ్లధీకృత 
దృఢ గ్రంథులకు మాత్రమే ఈ కావ్యం ప్రవేశసాధ్యమనీ తెలుస్తున్నది. పరమార్థ 
తత్పరుడైన నైషధకర్తధ్వని మార్గాన్ని అవలంబించి రమణీయమై అమృత వర్షి అయిన 
నైషధీయ చరితాన్ని రసజ్ఞలోకానికి అందించాడు. 

నైషధీయచరితానికి వ్యాఖ్యాతృ చక్రవర్తీ. పదవాక్య ప్రమాణ పారావార 
పారీణుడూ, మహోపాధ్యాయ సార్థక నామధేయుడూ అయిన మల్లినాథసూరి 
అనన్యసాధ్యాలైన ప్రతిభా పాండిత్యాలతో మహనీయ వ్యాఖ్యానాన్ని రచించాడు. 
ఆవ్యాఖ్యానంలో అతడు రసభావ, గుణార్థదోష. సధ్వన్వలంకృతి రహస్యవిదులకు 
మోదం కూర్చటానికి తానా వ్యాఖ్యానం సంతరిస్తున్నట్లు ప్రతిజ్ఞచేసి ఆ ప్రతిజ్ఞను అక్షరాలా 
నిర్వహించగలిగాడు. 

కాళిదాసు భారతివలెనే శ్రీ హర్ష వాణి కూడా క్షుద్రవ్యాఖ్యావిషార్త అయినదట. 
మల్లినాథసూరి జీవాతువు ప్రసాదించి దానిని పునరుజ్జీవింపజేశాడట. 


క్షుద్రవ్యాఖ్యా విషార్తానాం శ్రీహర్ష కవిరాడ్గిరామ్‌ 

ఉజ్జీవనాయ జీవాతుర్ణీయా దేష మాయాకృతః” 
అన్నాడు. తన వ్యాఖ్యా విద్వన్నోద హేతునని తెలిపాడు. 

శ్రీమల్లినాథవిదుషా విదుషాం మ తేన 

తెనైవ నైషధ కధామృత కావ్య బంధః 


72 మల్లినాథసూరి జీవితము రచనలు 


వ్యాఖ్యాస్య తేస్తు రసభావ గుణార్థ దోష 
సధ్వన్యలంకృతి రహస్య విదాం ముదేతత్‌[!” 

(గ్రంథ (గంధులతో నిండి సామాన్య పాండిత్యానికి అందనిది నైషధము. దాని 
గ్రంధులు విప్పి అందులోని రస, భావ, ధ్వన్యలంకారాలు చేతికందించి మల్లినాథుడు 
విద్వాంసుల మెప్పుగొన్నాడు. నిజంగా మల్లినాథసూరి రచించిన జీవాతు వ్యాఖ్యాన 
సాహాయ్యంతోనే శ్రీహర్షుని కవితానుగుంఫములు సర్వరసికా స్వాద్యాలయ్యాయి అని 
చెప్పవచ్చు. ప్రాచీనకవులు తత్త వేత్తలూ, శాస్త్రవేత్తలూ, పరమార్థ పరాయణులు. 
వారి వ్యాఖ్యాతలు కూడా అంతటివారే. అలాంటి వ్యాఖ్యాతలలో మల్లినాథుడు 
అ(గగణ్యుడు. 

“అద్వైతసిద్ధాంత బుద్ధితో విద్యారణ్యులు వేదభాష్యాలు చేసినట్లు మల్లినాథసూరి 
ధ్వని స్పృహతో కాళిదాసీయాది కవిత్వాగమభాష్యాలు వ్రాశాడు. హర్షనైషదంలో 
ఎక్కడెక్కడ ధ్వని ఉందో సాధ్యమైనంతవరకు అక్కడంతా మల్లినాథులవారు “ఇతిధ్వనిః 
ఇత్యలంకారేణ అలంకారధ్వనిః. ఇత్యలంకారేణ వస్తుధ్వనిః అని ఈ విధంగా స్పష్టంగా 
చెబుతూ ఆయాధ్వని విశేషాల లక్షణాలు వివరించారు. శ్రీహర్షుడు సామాన్యుడు కాడు. 
అతడు కాళిదాసువలె ధ్వనివేత్త. శంకరుడివలె (బ్రహ్మవేత్త. అంత మహనీయమైన ఆ 
కవితలోని సౌందర్యావిష్క్మరణకు సర్వజ్ఞుడైన మల్లినాథుడు పూనుకోవడం రసజ్ఞలోకం 
చేసుకొన్న అదృష్టము. ఎట్లా తరించాడో! ఆ కవితాసాగరాన్ని. కాళిదాస భారవి 
మామాదుల కవిత సామాన్యమా! ఒక్కొక్క శ్లోకం చాలు కొన్ని దినాలు చర్వణ 
చేయడానికి. ఆయన విప్పి చెప్పిన సౌందర్యరహస్యాలు సుదీర్హ తపోనిష్ట చేతగాని 
వేద్యమయ్యేవికావు. ఒక్కొక్క శ్లోకమే ఒక్కొక్క మహాసముద్రమైతే అట్లింటివి ఎన్ని 
శ్లోకాలు-ఎన్ని కావ్యాలు! ఇదంతా ఆలోచిస్తే మల్లినాథుల వారిపని ఎంత మహత్తరమో 
ఊహించడం కూడా అసాధ్యమే. స్వీయపాండిత్య ప్రగల్భంచేత అన్యవాఖ్యాతలు మహా 
కవితలకు అపచారంచేశారు. రాక్షసాహృతమైన వేదచతుష్టయాన్ని భగవంతు 
డుద్ధరించినట్లు కువ్యాఖ్యా విషమూర్చితలైన ఆ కవితలను అతడుద్ధరించాడు” 
శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారి పై వాక్యాలు ప్రత్యక్షర సత్యాలు. 

మల్లినాథుని వ్యాఖ్యలతో ఈ ఆరు కావ్యాలూ చదివినవారికి భాషాజ్ఞానమూ, 
అన్వయశక్తి, రసాస్వాదన సామర్థ్యమూ, విమర్శనాపాటవమూ, బహుశాస్త్ర 
మర్యాదాభిజ్ఞతా కలుగుతాయనడంలో ఆశ్చర్యంలేదు. 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 73 


పూర్వం గురువులు కావ్యంలోని శ్లోకాలతోపాటు మల్లినాథుని వ్యాఖ్యానపంక్తులు 
కూడా విద్యార్థులచేత కంఠస్థం చేయించే వారంటే మల్లినాథుని వ్యాఖ్యాన వైశిష్టం 
స్పష్టం అవుతూ ఉంది. 
7. సర్వపథీన (భట్టికావ్యము): - భట్టికావ్యము 22 సర్గకావ్యము. శ్లోకసంఖ్య 
1639. 
“వ్యాఖ్యాం సర్వపధీనాఖ్యాం భట్టికావ్యస్వ కామపి 
మల్లినాథ సుధీఃసోహం కుర్వేసర్వపథీనధీః” 


ఈ భట్టి కావ్యానికి మల్లినాథసూరి “సర్వపధీన” అనే వ్యాఖ్యానం వ్రాశాడు. 
దీనికే “సుబోధినీకారుడు” అనే మరో వ్యాఖ్యాత కూడా వ్యాఖ్యానం వ్రాసినట్లు సూరి 
తన సర్వపథీన వ్యాఖ్యలో చెప్పాడు. వ్యాకరణ గ్రంథిబంధురమైన భట్టికావ్యాన్ని 
వ్యాఖ్యానించి మల్లినాథసూరి వ్యాకరణ శాస్త్రంమీద తనకు ఉండే అధికారం 
వెల్లడించాడు. 

ఇందులో ప్రతివర్గకూ పేర్లున్నాయి అవి : - 

1. శ్రీరామసంభవః, 2. సీతాపరిణయః, 3. రామప్రవాసః, 4. శూర్చణఖాని 
(గహః, 5. సీతాహరణం, 6. వాలివధః, 7. సీతాన్వేషణం, 8. అశోకవనికాభంగః, 
9. మారుతీసంయమః, 10. సీతాభిజ్ఞానదర్శనం, 11. ప్రభాతవర్ణనమ్‌, 
12-13. సేతుబంధః, 14. సర్వబంధః, 15. కుంభకర్ణవధః, 16. రావణవిలాసః, 
17. రావణవధః, 18. విభీషణ పలాపః, 19. విభీషణాభిషేకః, 20. సీతా ప్రత్యాఖ్యానం, 
21. సీతాసంశోధనం, 222. అయోధ్యాప్రత్యాగమనమ్‌. 

భట్టివిరచితమైన ఒక మహాకావ్యమే “రావణవధ” లేక “భట్టి కావ్యము” దీనికి 
చాలామంది వ్యాఖ్యాతలున్నారు. ఆ వ్యాఖ్యలలో జయమంగళ రచితమైన 
జయమంగళటీకా మల్లినాథ విరచిత “సర్వపథీన” వ్యాఖ్య చాలా ప్రసిద్ధమైనవి. ఈ 
రెండింటిలోనూ జయమంగళటీక ముందుది. 

అన్ని వ్యాఖ్యలవలెనే మల్లినాథుని భట్టికావ్య వ్యాఖ్య కూడా ప్రత్యక్షరవాఖ్యయే. 
అన్వయక్రమమూ, వైయాకరణ, అలంకారిక విషయాలూ, తాను చెప్పిన వాటిని 
సమర్థిస్తూ ప్రమాణాల ఉదాహరణలూ ఈ వ్యాఖ్యలో ఉన్నాయి. ఇది సర్వోతృష్ట మైన 
వ్యాఖ్య. తన వ్యాఖ్యానంలో వ్యాకరణాంశాలు మాత్రమే కాక అలంకార విషయాలు 
కూడా చర్చించాడు. తాను చెప్పిన అర్థాలకు కోశాలను ఉదాహరించాడు. ప్రతి 
శ్లోకనామం చెప్పి ఛందోవిషయాలు వివరించాడు. కేవల రూపనిష్పాదన, వ్యాకరణ 


74 మల్లినాథసూరి జీవితము రచనలు 


విషయాలుకాక ముడిపడ్డ వ్యాకరణాంశాలమీద మల్లినాథుడు లోలోతులకు వెళ్ళి 
చర్చించాడు. కొన్నిచోట్ల జయమంగళుని విమర్శించాడు. ఒకచోట “సుబోధినీకారుడు” 
అనే పూర్వ వ్యాఖ్యాతను కూడా విమర్శించాడు. 

అతని వ్యాఖ్యలో భట్టోజీ దీక్రితుని సిద్దాంత కౌముదికి సంబంధించిన కొన్ని 
ఇతిహాసాలు ఉన్నాయి. ప్రా. త్రివేది ఈ వ్యాఖ్యాన భాగం (సిద్ధాంత కౌముదికి 
సంబంధించింది) మద్రాసు థియోసాఫికల్‌ సొసైటీ కార్యాలయంలో ఉన్న వ్రాత 
ప్రతుల్లో కనిపించలేదనీ, అందుకే ఇది అగంతుక భాగంగా చెప్పవచ్చు అనీ అన్నారు. 
భట్టోజీ దీక్షితుని కంటె మల్లినాథుడు చాలా పూర్వుడు. కనుకనే సిద్ధాంత కౌముదినుంచి 
అతడు ఉదాహరించలేక పోయినాడని అన్నారు. 

వ్యాఖ్యానారంభంలో 'స్వరపథీనం” అనే ఈ వ్యాఖ్యానం అన్ని రకాల 
విద్వాంసులకు సమ్మతంగా తాను వ్యాఖ్యానిస్తున్నానని మల్లినాథుడు చెప్పాడు. 
“వ్యాఖ్యాం సర్వపథీనాభ్యాం భట్టి కావ్యస్య కామపి మల్లినాథసుధీః సో౭ హం కుర్వే 
సర్వపథీన ధీః” గుణ అలంకార శబ్ద, అర్థ, ధ్వని, భావ, రసాదిసాహితీ వివేషాలన్నిటినీ 
ఈ వ్యాఖ్యానం వివరిస్తుంది. దీనిలో వీరరసము ప్రధానము. అంగరసాలు శృంగారం, 
కరుణము రాముడు నాయకుడు పట్టణ, సముద్ర, పర్వత వర్ణనలు ఈ గ్రంథంలో 
ఉన్నాయి. రావణ మరణం ఫలితము ఈ కావ్యసౌందర్యాన్ని అనుభవిస్తున్న కావ్యకర్త 
భట్టీ, మనమూ ఆశీస్సులు పొందుతాము. 

వ్యాఖ్యాన పీఠికలో శ్లోకాలున్నాయి. సంప్రదాయానుసారంగా వస్తువర్ణనతో 
కావ్యారంభమయిందని మల్లినాథుడు చెప్పాడు. 

భట్టి భాషాశ్లేషలకు ఉదాహరణలుగా ఇచ్చిన కొన్ని శ్లోకాలకు సంస్కృత 
భాషలోనూ, ప్రాకృత భాషలోనూ మల్లినాథుడు వివరణ చేశాడు. 

ఈ కావ్యంలో 14వ సర్గనుంచి 'సౌశబ్ద్యం” లేక “'సుశబ్దతి అనే ఒక గుణం 
ఉందని మల్లినాథుడు చెప్పాడు. ఈ సందర్భంలో ప్రతాపరుద్రీయం నుంచి దీని 
లక్షణాన్ని ఇట్లా మల్లినాథుడు ఉదాహరించాడు. “సుపాం తిజాంచవ్యుత్పత్తిః సౌశబ్దం 
పరికీర్యతే.” 

ఈ సర్గలన్నింటిలోనూ క్రియలకు సంబంధించిన సౌశబ్ద్యం ప్రతిష్టితమయింది. 
సంస్కృత భాషలో పది లకారాలు ఉన్నాయి. అందులో “లేట్‌” అనే లకారం వేదాలలో 
మాత్రమే ప్రయుక్త మవుతుంది. మిగిలిన 9 లకారాలు మాత్రమే కావ్యాలలో వాడు 
కోవాలి. 


వ్యాఖ్యానాలు -(గ్రంథధపరిచయము 75 


8. తరళ (ఏకావళి) :- ఏకావళి కర్త విద్యాధరుడు. ఇది అలంకార గ్రంథము. 
ఎనిమిది ఉన్న్మేషాలు ఉన్నాయి. మొత్తం శ్లోకాలు 339. మొత్తం కారికలు 150. 
మల్లినాథుడు దీనికి “తరళ అనే వ్యాఖ్యానం వ్రాశాడు. ఈ వ్యాఖ్య సులభశైలిలో 
ఉండి విద్యార్థులకు అత్యంత ఉపయోగకరంగా ఉంది. “ఏకావళి” అంటే ఒంటిపేట 
హారము. “తరళ” అంటే హారం మధ్యలో ఉందే “నాయకమణి.” మల్లినాథుడు 
మేఘదూత, కిరాతార్డునీయ, శిశుపాలవధ వ్యాఖ్యలలో ఏకావళిని ఉదాహరించాడు. 
మల్లినాథుడు తరచుగా విద్యానాథుని ప్రతాపరుద్రీయాన్ని ఉదాహరించినా 
ప్రతాపరుద్రీయానికి వ్యాఖ్యానం వ్రాయక విద్యాధరుని ఏకావళికి వ్యాఖ్యానం వ్రాశాడు. 
ప్రతాపరుద్రీయానికి ఇతని కుమారుడైన కుమారస్వామిసోమపీథి రత్నాపణ వ్యాఖ్య 
వ్రాశాడు. 
మల్లినాథుని ఇతర వ్యాఖ్యానాల ఆరంభంలో చేసిన ప్రార్ధన కంటె ఈ వ్యాఖ్యానం 
ఆరంభంలోని ప్రార్ధన శ్లోకాలు భిన్నంగా ఉన్నాయి. 
1. అగ్రేకృత్వాప్రియ సహచరీమంతికం సంప్రయాంతీం 
వ్రీడాభారాదవనతముఖీ మంచికామాదరేణ 
లోలాపాంగాం ప్రణయ మధురాం లోచనాం తేనపశ్య 
న్నంతస్తుష్యన్నవతు భగవానంబికా వల్లభోనః॥। 
2. స్వీయెర్నిత్యం గుణపరిమకళై ర్మోదయంతి దిగంతా 
నత్యుద్దండై రమృతకిరణైరై ం౦దవీ లేఖికేవ 
సాలంకారా సులలితపదా సాధువృత్తా సభావా 
మాతానిత్యం మమభగవతీ భారతీ సన్నిధత్తామ్‌!! 
8. ఆధ్యారూఢః కపర్దం పితురమరధునీం హేలయా గాహమానః 
కర్షన్‌ హర్షాతిరేకాత్‌ కనక కమలినీషండముద్దండవృత్యా, 
అంతర్మగ్నం కరాగ్రం ఫణిపతి శిరసి స్వైరమాధాయతో యం 
ముంచన్‌ సించన్నథస్తాత్‌ ప్రమథపతి శిశు ర్భాతిబాలో గణేశః॥ 
4. వాణీం కాణభుజీ...జన్యంయశః 


ర్‌. _ మల్లినాథకవిః సో౭ యమేకావల్యామలంకృతీ 
టీకారత్నం నిబధ్నాతి తరలం నామ నామతః॥ 


76 మల్లినాథసూరి జీవితము రచనలు 


6.  ఏకావలీ గుణవతీయమలం క్రియాపి 
యద్ద్వైశసాదజని కోశగృహేషుగుప్తా 
తేనోద్బలేన తరలేవ సమేత్య ధన్వైః 
కంఠేషు చాద్య హృదయేషు చ ధార్యతాం సా॥ 


తరళ వ్యాఖ్యానంలో మల్లినాథుడు తన రచనలు కొన్నింటిని ఉదాహరించాడు. 
తంత్రవార్తికంపై వ్రాసిన సిద్ధాంజన వ్యాఖ్యానం ఉదాహరించాడు. “తదేతత్‌ 
సమ్యగ్వివేచితమస్మాభిః తంత్రవార్తిక టీకాయామ్‌ వాజపేయాధికరణే” తరళ వ్యాఖ్యలోనే 
స్వరమంజరి పరిమళ వ్యాఖ్యను కూడా పేర్కొన్నాడు. “తదేతత్‌ సమ్యక్‌ ప్రపంచిత 
మస్మాభిః స్వరమంజరీ పరిమళటీకాయామ్‌” మైత్రీ శయ్యను చూపించడానికిగాను 
తాను సొంతంగా రచించిన ఒక శ్లోకాన్ని మల్లినాథుడు ఉదాహరించాడు. 

శబరభాష్య శంకరభాష్యాదులలోవలె ఏకావళి ఆరంభంలో తత్మర్త ప్రార్థనలు, 
(గంథపరిసమాప్తికి మాత్రమే చేయబడవు అని చెప్పినాడు. కాని అవి జయ(ప్రదంగా 
పరిమాప్తినందాయి. కిరాణపళి, కాదంబరి మొదలైన కొన్ని గ్రంథాలలో ప్రార్థనలు 
చేసినా అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. దీనిమీద “భట్ట పాదాదులు అందించిన 
సమాచారాన్నిబట్టి శబరభాష్యాది (గ్రంథాలలో ప్రార్థనలు కృతకాలే కాని సహజాలుకావు 
అని మల్లినాథుడు వివరించాడు. 

మొదటి శ్లోకానికి వ్యాఖ్య వ్రాస్తూ మల్లినాథుడు ప్రకరణ లక్షణం ఇట్లా చెప్పాడు. 
“ప్రధాన వ్యాక్యమంగోక్యా ఆకాంక్షం ప్రకరణం మతమ్‌.” 

ప్రలయి” శబ్దంనుంచి “పాలేయి శబ్దం నిష్పన్నం అయిందనిన్నీ ఇది 
విరోధాభాసాలంకారమనిన్నీ మల్లినాథుడు చెప్పాడు. ఇక్కడ చెప్పిన లక్షణం 
ప్రతాపరుద్రీయంలో ఉంది. మల్లినాథుడు ఈ వ్యాఖ్యలో ఇచ్చిన అనేక ఉదాహృతులు 
ఈ క్రింది విధంగా ఉన్నాయి. శాస్తమంటే ఏమిటో వివరిస్తూ ఇట్లా చెప్పాడు. 

“ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేన వా 
పుంసాం యేనోపదిశ్యేత తత్‌ శాస్తమభిధీయతే”. 

'కాంతాసమ్మిత తయా” అనే శ్లోకం వివరిస్తూ మల్లినాథుడు ఒక చక్కని 
ఆసక్తిదాయకమైన వివరణం ఇచ్చాడు. “యథాకాంతా కటాక్షవీక్షణ మందహాస మధుర 
భాషణాదిభిః పురుషాన్‌ రంజయంతీ వ్యంజన వ్యాపారేణ్రివ సర్వం కారయతి ఏవం 
కావ్యమవి శబ్బార్దోభయ శక్తిమూలతయా వ్యంజనా వృత్యా సవృదయ 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 77 


హృదయాహ్లాదకతయా చమత్ముర్వతీ రామాదివత్‌ వర్తితవ్యంజనేన, న రావాణాదివత్‌। 
వర్తితవ్వంజనేన, న రావణాధివత్‌। ఇతిధ్వనయంతీ సరసతామా పాద్యపుంసః కర్తవ్యే 
ప్రవర్తయతి నివర్తయతి చ అకర్తవ్యాత్‌. ఇతి కాంతా సమ్మితమిదంశాస్త్రం ఇత్టం 
ఉపదేశత్రయం వివిచ్య తత్ర తృతీయ నిరూపణా స్వగ్రంథకృత్యం ఇతి ప్రతిజానీతే”. 

కవి-కావ్యశబ్దాల రూపనిప్పత్తిని మల్లినాథుడు వివరించాడు. కవయతే వర్ణయతే 
ఇతికవిః ఇక్కడ ధాతువు 'కవ-వర్డనే, 'తస్యకర్శకావ్యమ్‌” అని వివరించాడు. 

దీని 8వ ఉన్నేషం వ్యాఖ్యానాంతంలో మల్లినాథుడే ఈ క్రింది విధంగా శ్లోకాల్ని 
రచించాడు. 


“జగతి వివిధ విద్యాసింధు ముష్టింధయానాం 
వరభణితిపరీక్షా యుజ్యతేసజ్ఞనానాం 
తదిహమమ నిబంధే దూషణం భూషణం వా 
భవతి యది విదగ్శైస్తద్ధ్యవశ్యం నిమృశ్యమ్‌.” 
“పారీణాఃపదసాగరస్య కతిచిత్‌ తంత్రే స్వతంత్రాఃపరే 
కేచిత్‌ కర్మశతాసవక్రభణితి ప్రొఢిప్రియం భావుకాః 
అన్యే సత్మవితామృతాబ్ధీలహరీ మృష్టాంశ ముష్టింధయా 
నై తేకేసి వయంతు కింతుత ఇమేసర్వే బహూకుర్వతే.” 
ఈ ఏకావళి ప్రాముఖ్యాన్ని మల్లినాథుడు ఒక్క శ్లోకంలో ఈ విధంగా స్పష్టం చేశాడు. 
“ఏకామేకావలీ మేవ కంఠేధత్త కవీశ్వరాః 
అఃకిమన్వ్యైరలంకారై రసారై ర్భారదాయిభిః” 
అందుకోసమే మల్లినాథుడు దీన్ని మనకందించాడు. దీని గద్య ఇతర వ్యాఖ్యానాలలో 
వలెనే ఉన్నది. 

9. నిష్మంటక (ప్రశస్తపాదభాషప్యటీక) -భాహ్యనికరము : - వేదాల తర్వాత 
పేర్మోదగినవి దర్శనాలు. “దృశ్యతేయేన తద్దర్షనమ్‌” పలురకాలుగా వేరైన 
దృశ్యజగత్తులోని సమస్త మౌలిక సమస్యలకు సమాధాన మార్గాన్ని చూపే శాస్త్రాలే 
దర్శనాలు. 


78 మల్లినాథసూరి జీవితము రచనలు 


ఇవి ఆరు : 


1. న్యాయదర్శనము గౌరమమహర్షి 
2. వైశేషికదర్శనము కణాదమహర్షి 
తి సాంఖ్యదర్శ్భనము కపిలమహర్షి 
4. యోగదర్శనము పతంజలిమహర్షి 
5. పూర్వమీమాంస జైమినిమహర్షి 
6. ఉత్తరమీమాంస వ్యాసమహర్షి 


ఈ దర్శనాలు వేదవేదాంతాలలో ఉన్న సంప్రదాయసిద్ధమైన ఆయా విషయాల 
విజ్ఞానం ఆధారంగా అవతరించాయి. “కాణాదం పాణినీయంచ సర్వశాగ్రోపకారకమ్‌. జే 
దీనినిబట్టి కణాదుని వైశేషిక దర్శన ప్రాముఖ్యం వెల్లడి అవుతున్నది. 

కణాదముని రచించిన సూత్రాలకు ప్రశస్తపాదుడు “పదార్థ ధర్మ సంగ్రహము” 
అనే భాష్యాన్ని వ్రాశాడు. దీనినే ప్రశస్త పాద భాష్యము అంటారు. 

ఈ ప్రశన్త పాద భాష్యానికి భాష్యాలు రచించినవారిలో శ్రీధరపండితుడొకడు. 
శంకరమి(శ్రుడు వ్రాసిన “వైశేషి కోపస్మారము” అనే కణాద సూత్ర వ్యాఖ్య ఒకటి 
ఉన్నది. దీనికి వాత్సాయనుడు భాష్యం వ్రాశాడు. 

దీనికి 8 వృత్తులు బయలుదేరాయి. 1. వ్యోమశివాచార్యుని వ్యోమవతి, 
2. శ్రీధరాచార్యుని కందళి, 3. ఉదయనాచార్యుని కిరణావళి, 4. శ్రీవత్సాచార్యుని 
లీలావతి, 5. జగదీశతర్మాలం కారుని భాష్యసూక్తి, 6. పద్మనాభమి[్రుని సేతువు, 
7. మల్లినాథ సూరి భాష్యనికరము, 8. శంకరమి[శ్రుని కాణాదరహస్యము. 

మల్లినాథుడు రచించిన భాప్యనికరానికే ప్రశస్తపాద భాష్యటీకకు వ్రాసిన 
“నిష్కంటక” అని వాడుక ఉంది. 

10. నిష్మంటక (తార్మికరక్ష్ర) :- ఈ తార్శికరక్ష రచించిన వాడు వరదరాజు 
ఇది తర్శశాస్త్రగంథము. దీనికి *నిష్క్మంటక* వ్యాఖ్య మల్లినాథుడు రచించాడు. ఇది 
364 పేజీల గ్రంథం. శ్రీవింధ్యేశ్వరిప్రసాద్‌ ద్వివెదిగారి ఉపోద్దాతంతో వారణాసి 
మెడికల్‌ హాల్‌ ప్రెస్‌వారు 1906లో ప్రచురించారు. ఈ వ్యాఖ్య మల్లినాథుని తర్మశాస్త్ర 
పాండిత్యానికి నిదర్శనంగా ఉంది. 

11. సిద్దాంజనము (తంత్రవార్తికము): - తంత్రవార్తికాన్ని కుమారిల భట్టు 
రచించాడు. మల్లినాథుడు దీనికి 'సిద్ధాంజనిమనే వ్యాఖ్య వ్రాశాడు. 


వ్యాఖ్యానాలు -[గంథపరిచయము 79 


12. పరిమళ (స్వరమంజరి) :- ఈస్వరమంజరిని ఎవరు వ్రాశారో తెలీదు. 
ఏ శాస్త్ర సంబంధమైనదో తెలియదు. కాని మల్లినాథుడే పరిమళమనే వ్యాఖ్య వ్రాసినట్లు 
ఏకావళి తరళ వ్యాఖ్యలో పేర్కొన్నాడు. 

13. న్యాసోద్యోతము (న్యాసము) : - పాణిని సూత్రాల్లోని అర్థాన్ని సులభంగా 
వివరించడానికి వామనుడు, జయాదిత్యుడు' అనే ఇద్దరు పండితులు “కాశిక” అనే 
పేరుతో వృత్తి ఒకటి రచించారు. అదే “కాశికావత్తి” దీనికి గొప్ప వ్యాప్తి సచ్చింది. 

ఈ కాళికావృత్తికి వ్యాఖ్యలు బయలుదేరాయి. అవి :- ఉపమన్యుని 
తత్త్వవిమర్శని; జినేంద్రబుద్ధిపాదుని న్యాసము. హరదత్తుని పదమంజరి. 

ఇందులో జినేంద్రబుద్ది పాదుడు రచించిన న్యాసానికి వివరణలు 
బయలుదేరాయి. మల్లినాథసూరి దీనికి న్యాసోద్యోతం రచించాడు. మైత్రేయ రక్షితుడు 
“తంత్రదీపం” అనే వ్యాఖ్యానం రచించాడు. 

14. వై మల్య విధాయిని (కావ్యాదర్శం) వా కావ్యదర్శం రచించిన వాడుదండి. 
దీనికి తరుణ వాచస్పతి, మల్లినాథుడు మొదలైన 13 మంది వ్యాఖ్యతలు వ్యాఖ్యలు 
రచించారు. ఇంతమంది దీనికి వ్యాఖ్యలు వ్రాయడం దీని ఘనతకు నిదర్శనం. హిందీలో 
ధర్మేంద్ర కుమార గుప్త దీనికి చక్కని వ్యాఖ్య రచించాడు. ఇతడే మల్లినాథ సూరి 
దీనికి వైమల్య విధాయిని” అనే వ్యాఖ్య వ్రాసినట్లు పేర్కొన్నాడు. 

15. తరళ (నలోదయము) :- నలోదయమనే నాలుగు ఆశ్వాసాల కావ్యమొకటి 
దేశంలో ప్రసిద్ధంగా ఉంది. దీనిని కాళిదాసు రచించినట్లుగా దీనిలోని గద్యలు 
చెబుతున్నాయి. 

ఈ నలోదయ కావ్యానికి మల్లినాథసూరి, మైథిల శ్రీ ప్రజ్ఞాకరమివ్రడు, 
కృష్ణపండితుడు, తిరువేంగళసూరి మొదలైన చాలా మంది పండితులు వ్యాఖ్యలు 
వ్రాశారు. వీరందరూ వ్యాఖ్యాంత గద్యలలో “ఇతి శ్రీ కాళజదాస కృతౌనలోదయే” 
అని చెప్పటంవల్ల దీనిని వ్రాసినవాడు ప్రసిద్ధ కాళిదాస మహాకవిగాక కాళిదాసు 
పేరు గల మరో పండితుడు దీనిని రచించి ఉంటాడని విశ్వసించవలసి ఉంది. 

దీనికి మల్లినాథసూరి “తరళ” అనే పేరుతో వ్యాఖ్యానం రచించాడు. 

16. వైశ్య వంశ సుధాకరము (స్వీయ రచన) :- ప్రొఢదేవ రాయలు 
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా కాంచీ పురం శిలా శాసనంలో 
ఉన్న వైశ్య, వ్యాపారి శబ్దాల నిర్వచనంలో వివాదం చెలరేగింది. దానిని 
పరిష్కరించడానికి ధర్మశాస్త్రవేత్త అయిన మల్లినాథుని ఆ మహారాజు ఆహ్వానించాడు. 


80 మల్లినాథసూరి జీవితము రచనలు 


అప్పుడా పండితాఖండలుడు సమస్తస్కృతి, పురాణాగమాలు అవలోడించి ఒకతీర్పు 
చెప్పాడు. ఆ తీర్పు “వైశ్యవంశ సుధాకర” మనేపేరుతో మైసూరు ప్రాచ్యలిఖిత పుస్తక 
భాండాగారంలో ఉన్న అముద్రిత గ్రంథం. 

ఈ తీర్పు చివరి భాగంలో మల్లినాథుడు కొంత తెలుగు వచనమూ, కొన్ని 
ద్విపదలూ వ్రాశాడు. ఇది తెలుగు వారందరికీ సంతోషం కలిగించే విషయం. 

17. రఘువీరచరితమ్‌ :- స్వీయరచన. మల్లినాథసూరి రఘువీర చరితమనే 
మహాకావ్యాన్ని రచించాడు. అది మనకీనాడు లభించడంలేదు. అయితే అందులోని 
ఒక శ్లోకాన్ని ఏకావళితరళ వ్యాఖ్యలో పరివృత్యసహిష్టుతకు మల్లినాథసూరి 
ఉదాహరించాడు. “పదానాం పరివృత్తిర్వినిమయాసహిష్టుత్వం. ఏ త దేవమైత్రీ, 
శయ్యేత్యాఖ్యాయతే. యథాస్మదీయే రఘువీరచరితె చంద్రోదయే - “నిశాకర 
కరస్పరాన్నిశయా నిర్భతాత్మనా అమీ స్తంభాదయో భావావ్యజ్యంతే రజ్యమానాయా” 
ఇక్కడ *నిశయా” అనే పదానికి బదులు *క్షపయా” అనే పదం వేస్తే పదమైత్రికి 
భంగం కలుగుతుంది. ఇందులో నిశాకర, 'నిశయా, నిర్భతాత్మనా” అనే అయత్న 
సిద్ధమైన అనుప్రాస కనిపిస్తూ ఉంది. ఇది సూరి రచనా సౌందర్యాన్ని మనకు 
చూపిస్తున్నది. 

కొందరు “రఘువీర చరితం” ఇప్పుడు లభ్యం అవుతున్నది. కాని అందులో 
ఈ శ్లోకం కనిపించలేదు. అందుచేత సూరి “రఘువీరచరితమ్‌” వ్రాయలేదంటున్నారు. 
ఇది సబబుకాదు. ఏమంటే సూరి తాను కంఠోక్తిగా చెప్పిన కావ్యం అతని రచన 
కాదనడం సాహసమే. అయితే మనకు లభ్యమైన 'రఘువీరచరితమ్‌” సూరి రచన 
కాకపోవచ్చు. అంతే. సూరి రచించిన “రఘువీర చరితమ్‌” కోసం మనం గాలించాలి. 

18. ఉదారకావ్యమ్‌ :- స్వీయరచన. మల్లినాథుడు దీనిని రచించినట్లు పండిత 
శివదత్తశర్మగారూ, శ్రీ ఎన్‌. కృష్ణమాచారియర్‌ గారూ పేర్కొన్నారు. కానీ ఇదీ -రఘువీర 
చరితమ్‌ ఒక్కటే అనేవారున్నారు. దానికి ఆధారాలు లేవు. 

19. భక్తిరహస్యమ్‌ :- స్వీయరచన. దీనికి మల్లినాథసూరి రచించినట్లు 
రాజస్థాన్‌ ఓరియంటల్‌ రిసెర్చి ఇస్టిట్యూట్‌ వారు ప్రచురించిన సంస్కృత - ప్రాకృత 
లిఖిత పుస్తకాల జాబితా పార్టు [1 బీ పేజి 2లో వివరింపబడి ఉంది. 


వ్యాఖ్యానాలు -(గ్రంథధపరిచయము 81 


20. నక్షత్రపాతాద్యాయము : - “ఇది ఒకఖగోళ శాస్త్రగ్రంథం. దీనిని 
మల్లినాథుడు రచించి తన కీర్తిచంద్రికలు ఆ భూఖగోళ వ్యాప్తం చేసికొన్నాడు. అని 
డా॥ బి.రామరాజుగారు సంస్కృత వాజ్మయంలో తెలుగువారిస్థానం” అనే వ్యాసంలో 
వెల్లడించారు. 

మల్లినాథుడు కొన్ని జ్యోతిష గ్రంథాలు కూడా ప్రాశాడని నారాయణ పండితుడు 
చెప్పిన మాటలు దీనిని మరింత బలపరుస్తున్నాయి. 

21. అభిజ్ఞాన శాకుంతలమ్‌ :- మల్లినాథుడు కిరాతార్డునీయంలో 1వ సర్గ 
మొదటి శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ అందులో “విదిత” శబ్ద సాధుత్వాన్ని సమర్థిస్తూ వ్యాకరణ 
వైచిత్రాన్ని వివరిస్తూ 1. “ఏతేన - వనాయ పీతి ప్రతిబద్ద వత్సామ్‌”; 2. “పాతుంన 
ప్రథమం వ్యవస్యతి జలం యుష్మా స్వపీతేషుయా”; ఇత్యేవ మాదయో వ్యాఖ్యాతాః” 
అని చెప్పాడు. పై రెండు తావులలో వివరింపబడ్డాయి అని చెప్పడం మనము 
ఆలోచించాలి. ఇందులో మొదటి ఉదాహరణ “రఘువంశం” లోనిది. రెండో 
ఉదాహరణ “అభిజ్ఞాన శాకుంతలం లోనిది. రెండింటిలోనూ “పీత” శబ్దంరావడమూ, 
రెండూ కాళిదాస కృతములు కావడమూ మనకు తెలిసిందే. అయితే సూరి 
రఘువంశాన్ని వ్యాఖ్యానించాడు. అభిజ్ఞాన శాకుంతలంలోని ఈ పాదం కూడా చెప్పి 
“ఉత్యేవమాదయో వ్యాఖ్యాతాః” అని అనడం అభిజ్ఞాన శాకుంతలం కూడా 
వ్యాఖ్యానించాడేమో అని అనుకోవలసి వస్తున్నది. ఇది పరిశీలించదగిన విషయం. 

ఇన్ని శాస్త్ర గ్రంథాలకూ, ఇన్ని కావ్యాలకూ, మల్లినాథుడు వ్యాఖ్యానాలు వ్రాసి 
నాటకానికి వ్రాయలేదని అనుకోవలసి వస్తుంది. పై దాన్ని పరిశీలిస్తే “కావ్యేషునాటకం 
రమ్యమ్‌” అందులో అభిజ్ఞాన శాకుంతలం” వ్యాఖ్య వ్రాయలేదనడం కంటే వ్రాశాడు 
అనడమే సరిఅయినది కావచ్చు. 


WIENS 


82 మల్లినాథసూరి జీవితము రచనలు 


10. మల్లినాధథుని వ్యాఖ్యాన రచన - 
తులనాత్మక పరిశీలన 


వ్యాఖ్యాతృ చక్రవర్తిగా గణుతికెక్కిన మల్లినాథుని ఇతర వ్యాఖ్యల్ని పోల్చి 
చూడటం దీని సార్థక్యాన్ని మరింత వెల్లడిస్తూ ఉంది. అయితే సమగ్ర తులనాత్మక 
పరిశీలన ఇక్కడ సాధ్యంకాదు. కాని ముఖ్యమైన కొందరి వ్యాఖ్యాతలను, కొన్ని గ్రంథాల 
లోని కొన్నిశ్లోకాల వ్యాఖ్యానాలను మాత్రమే ఇక్కడ పరిశీలించవీలవుతుంది. 

రఘువంశానికి వ్యాఖ్యాతలు అనేకులు ఉన్నారు. అందులో ముఖ్యులుగా 
పరిగణింపబడినవారు. 1. వల్లభుడు, 2. హేమాద్రి, లః చారిత్రవర్ధనుడు, 
4. దినకరుడు, 5. విజయానందసూరివరచరణ సేవకుడు, 6. విజయగణి, 
7. సుమతీవిజయుడు, రి. ధర్మమేరువు. 

రఘువంశానికి 50కిపైగా వ్యాఖ్యలున్నట్లు ఇప్పటికి తేలింది. అందులో కొందరి 
వ్యాఖ్యాతలపేర్లు, కొన్ని వ్యాఖ్యానాల పేర్లు :- 1. మల్లినాథుడు, 2. హేమాద్రి, 
8. చారిత్రవర్ధనుడు, 4. వల్లభుడు, 5. దినకరమి(శ్రుడు, 6. సుమతీవిజయుడు, 
7. విజయగణి, 8. విజయానందసూరివరచరణ సేవకుడు, 9. ధర్మమేరువు (వీరి 
వ్యాఖ్యానాలన్నీ భండార్మరు ఇన్టిట్యూట్‌లో లభ్యమవుతున్నాయి. ), 10. దక్షిణావర్తుడు, 
11. నాథుడు, 12. కృష్ణభట్టు, 13. భోజుడు, 14. విస్తరకారుడు, 15. ప్రభాకరుడు, 
16. జనార్దనుడు, 17. గోపీనాథకవిరాజు, 18. త్రివిదాకరుడు, 19. ఉదయాకరుడు, 
20. భగీరథుడు, 21. భరతసేనుడు (భరతమల్లికుడు), 22. బృహస్పతిమి(శ్రుడు, 
23. కృష్ణపతిశర్మ 24. గుణవినయగణి, 25. నగ్నధరుడు, 26. నారాయణుడు, 
27. బాపదేవమి[శ్రుడు, 28. మహేశ్వరుడు, 29. రామభద్రుడు, 30. సముద్రసూరి, 
31. కథంభూతి, 32. అద్వైత సారస్వత సూత్రం అని ఒక వ్యాఖ్యానం ఉంది. 
దానిని వ్రాసిన వ్యాఖ్యాత పేరు తెలియదు, 38. పదార్థదీపిక మరో వ్యాఖ్యానం, 
వ్యాఖ్యాత పేరుకూడా లభ్యంకాలేదు. 


మల్లినాథుని వ్యాఖ్యాన రచన -తులనాత్మక పరిశీలన 83 


రఘువంశానికి వ్యాఖ్యలు వ్రాసినవారిలో హేమాద్రి, చారిత్రవర్ధనుడు, వల్లభుడు, 
మల్లినాథుడు గొప్పవారు. మిగిలిన వారి వ్యాఖ్యలు చిన్నటీకలూ, టిప్పణులే. అందుచేత 
అందరినీ పరిశీలించటం అనావశ్యకం. కొందరిని పరిశీలిద్దాం. 

స్థూలంగా పరిశీలిస్తే ముందుగా మనకీ విషయాలు అవగతమవుతాయి. 

చారిత్రవర్ధనుడు, మల్లినాథుడు అనే స్థలాలలో హేమాద్రిని అనుసరించారు. 
కాని అతని పేరు చెప్పలేదు. కాగా కనీసం ఇవి తమవి కావని కూడా చెప్పలేకపోయారు. 

హేమాద్రిని అనుసరించడం మల్లినాథునికి పాండిత్యలోపం కాదనీ, హేమాద్రి 
ప్రజ్ఞాపాటవాల పట్ల అతనికిగల ఆదరణమే కారణమనీ మనము భావించటం 
యుక్తము. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అవసరమయినంత మేరకు మాత్రమె 
చెప్పటం నియమంగా పెట్టుకొన్న మల్లినాథునికి మహాభాష్యప్రాయమైన హేమాద్రి 
వ్యాఖ్యాన రచనా విధానం నచ్చలేదనే చెప్పాలి. శాఖా చంక్రమణంగా అన పేక్షితాలను 
చెప్పి విద్యార్థులకు క్లిష్టతను కలిగించడం ఇందలి దోషమని మల్లినాథుడి భావన. 
పండితులు చూడదగినది హేమాద్రి వ్యాఖ్యానము. పాండిత్య (ప్రకర్షమున 
మల్లినాథాదులను హేమాద్రి మించినాడనే చెప్పవచ్చు. 

చారిత్రవర్దనుని వ్యాఖ్య కూడా భాష్యప్రాయమైనదే. “దుర్వారఖ్యా విషమూర్చితా” 
అని మల్లినాథుడు చెప్పడం హేమాద్రినీ, చారిత్రవర్ధనునీ దృష్టిలో పెట్టుకొనే అన్నాడు 
అనడానికి వీరి వ్యాఖ్యల్లో అన పేక్షిత విషయాలు చర్చించడం కారణంగా కనిపిస్తుంది. 
చారిత్రవర్ధనుడు అనేక స్థలాలలో హేమాద్రిని అనుసరించాడు. లేదా హేమాద్రికి 
చారిత్రవర్ధనునికీ వారి వ్యాఖ్యాన రచనలకు ఆధారమూ మూలమూ ఒక్కటే అయి 
ఉందాలి. 

రఘువంశం ప్రథమసర్గ 18వ శ్లోకానికి మల్లినాథసూరి, చారిత్ర వర్ధనుడు, 
సుమతీవిజయుడు, విజయగణి, వల్లభదేవుడు, దినకరమి(శుడు వ్యాఖ్యానించినతీరు 
తులనాత్మకంగా పరిశీలిద్దాం. 


“ప్రజానామేన భూత్యర్థం స తాభ్యో బలిమ గ్రహీత్‌ 
సహస్రగుణ ముత్రృష్టు మాదత్తేహి రసం రవి 
దీనికి మల్లినాథుడు చేసిన వ్యాఖ్యానం ఇట్లా ఉంది. 
సరాజా ప్రజానాం భూత్యా ఇతి భూత్యర్థం వృద్ధ్యర్థమేవ అర్థేనసహనిత్యసమాసః 
సర్వాలింగతాచ వక్తవ్యా, గ్రహణక్రియా విశేషణంచైతత్‌; తాభ్యః ప్రజాభ్యో బలిం 


84 మల్లినాథసూరి జీవితము రచనలు 


షష్టాంశరూపం కరమ(గ్రహీత్‌; “భాగధేయః కరోబలిక” ఇత్యమరః; తథామి రవిః సహస్రం 
గుణా యస్మిన్‌ కర్మణి తద్యథా తథాసహ(స్రగుణం సహస్రధోత్రృష్టుం దాతుమ్‌; 
ఉత్సర్జన క్రియావిశేషణంచైతత్‌, రసమంబ్వాదత్తే గృహ్హాతి, రసోగంధే “ర సేస్వాదేతిక్తాదౌ 
విషరాగయోః శృంగారాదౌ ద్రవేవీర్యే దేహధాత్వంబు పారదే” ఇతివిశ్వః. 

'రసమాదత్తే' అనేది చారిత్రవర్ధనుడు, సుమతీవిజయుడు, విజయగణి ఇట్లా 
వ్యాఖ్యానించారు. “సూర్యోజలాని (గ్రీష్మే గృహీత్వా వర్నాసు వర్షతీత్యాగమః” 
అగ్నాప్రాస్తాహుతిః సమ్యగాదిత్య ముపతిష్టతే ఆదిత్యాజ్ఞాయతే వృష్టిర్య్వష్టేరన్నం 
తః ప్రజాః” ఇతి మనుః. ఏతేన కిముక్తం స ప్రజాభ్యో గృహీత్వా కరేణ యాజ్ఞాదికం 
తతాన తేవతుష్క్టైరింద్రా దిభిర్వ ష్టి స్త్రయాన్నం తేన ప్రజాపుష్టిరితి పరంపరయా 
బలేర్భూత్యర్థతా. 

వల్లభుడు కూడా వీరివలెనే చెప్పాడు. దినకరుడు చారిత్ర వర్ధనుని సంపూర్ణంగా 
అనుకరించాడు. “అష్టామాసాన్యధా దిత్యస్తోయం హరతిరళ్ళిభిః, తథాహరేత్మరం 
రాష్టాన్నిత్యమర్క వ్రతంహితత్‌ - రవిః రవతేగచ్చతీతిరవిఃధాతువు “రు - "ఇ 
ప్రత్యయము. అచళఇః ఉణాది సూత్రము. “అజంతాద్దాతోరిఃస్వాదితిఇః” యథా పవిః, 
తరిః, కవిః, అలిః, అరిః. ఇక్కడ అలంకారము (వతి వన్తూవము. 
సామాన్యస్వద్విరేకస్యయ త్ర వాక్యద్వయేస్థితఃా. 

ఈ వ్యాఖ్యానాలను పరిశీలించిన మీదట మల్లినాథుడు ఇందులో ప్రతివస్తూపమ 
అనే అలంకారం ఉందని చెప్పలేదనీ, వల్లభాదులు ఉందని చెప్పారనీ మనకు 
స్పష్టమవుతున్నది. 

అయితే మల్లినాథుడు ఎందుకు చెప్పలేదు? ఇది అన పేక్షితమా? విద్యార్థులకు 
అవసరంకాదా? ఆలోచిస్తే విద్యార్థులకు ముందుగా పదస్వరూపం, ప్రకృతి ప్రత్యయ 
విభాగం. రూపనిష్పాదన ప్రక్రియాది వ్యాకరణ విశేషాలు మాత్రం చెప్పాలనీ తర్వాతనే 
అలంకారాలు, ధ్వని, రసము, శాస్తమర్యాదలు, వివిధశాస్త్ర పరిజ్ఞానము అందించడం 
అపేక్షితమనీ మల్లినాథుని ఊహగా మనము భావించాలి. 

ముఖ్యంగా రఘువంశంలో కొంతవ్యాకరణ పరిజ్ఞానం, కొన్ని సంప్రదాయాలు 
సరళమైన సంస్కృతభాషలో తెలిపి తదుపరి శాస్త్ర విషయాలను (గ్రహించటానికి 
విద్యార్థులను ఆయత్తం చేయడం మల్లినాథుడు ఇక్కడ వాఖ్యానించిన తీరువల్ల 
స్పష్టమవుతుంది. 


మల్లినాథుని వ్యాఖ్యాన రచన-తులనాత్మక పరిశీలన 85 


శ్లో సో౭హమాజన్మ శుద్దానా మాఫలోదయ కర్మణామ్‌ 
ఆ సముద్ర క్షితీశానా మానాక రథవ ర్మనామ్‌. 
(రఘవంశం 1వ సర్గ 5వ శ్లోకం) 
దీనిని మల్లినాథుడు వ్యాఖ్యానిస్తూ “ఏవం రఘువంశే లబ్ద ప్రవేశ స్తద్వర్ణనాం 
ప్రతిజానీతే సోహమిత్యాదిభిః పంచభిః శ్లోకై కులకేనాహ” అని ఆరంభిస్తాడు. ఇతనిది 
అన్వయ ముఖమైన వ్యాఖ్యానం. విద్యార్థులకు అన్వయక్షిష్టత కలుగకుండా చెప్పడమే 
ఇతని ప్రత్యేకత చారిత్ర వర్ధనుడు, వల్లభదేవుడు, విజయగణి మొదలైన వారు ఈ 
శ్లోకం వ్యాఖ్యానిస్తూ “కులకం” గురించి ప్రస్తావించలేదు. “ద్వాభ్యాం యగమితి 
ప్రోక్తం త్రిభిః శ్లోకే విశేషకం కలాపకం చతుర్భిః స్యాత్త దూర్ధ్వం కలకం స్మృతమ్‌.” 
అంటే రెండు శ్లోకాల వరకూ అన్వయం ఉంటే దాన్ని “యుగ్మం” అనీ, మూడింటివరకూ 
ఉంటే “విశేషకం” అనీ, నాల్లింటి వరకూ ఉంటే 'కలాపకంి అనీ, అటుపైని ఉంటే 
'కులకిమనీ అంటారు. 

ఏ శ్లోకాని ఆశ్లోకం అన్వయం లేకుండా ఐదుశ్లోకాలకు ఒకే అన్వయం 
ఉండటం వాటి అన్నిటిని కలిపి అన్వయంకోసం చూడాలనీ అట్లాంటి అన్వయానికి 
కులకం అంటారనీ మల్లినాథుడు చెప్పడం మిగిలినవారు చెప్పకపోవటం చూస్తే 
మల్లినాథుని విశిష్టత మనకు అవగతమవుతుంది. ఇట్లాంటి మందాత్ములను 
అనుగ్రహించడానికి అపేక్షితాలు, రస ధ్వన్యలంకారాదులు ఇప్పుడు అనపేక్షి తాలనే 
మల్లినాథుని భావన. అందుచేతనే రఘువంశంలో అక్కడక్కడ చెప్పినా వాటిజోలికి 
అంతగా పోలేదు. నైషధాదులను వ్యాఖ్యానించి నప్పుడు ఒక్కొక్క శ్లోకంలో రెండు,మూడు 
అలంకారాలను చెప్పిన మల్లినాథుడు ఇక్కడ అలంకారమే చెప్పక పోవటంలో 
అంతకన్నా అంతర్యం కానరాదు. 

అంతేకాక మల్లినాథుడు అలంకార లక్షణం ఎట్లాపట్టింది విద్యార్థుల 
హృదయానికి పట్టేటట్లు వివరిస్తాడు. కాని వల్లభదేవాదులు ప్రతి వస్తూపమ లక్షణం 
మాత్రం చెప్పి ఊరుకున్నారు. లక్ష్య లక్షణసమన్వయం చేయలేదు. 


శ్లో, త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణామ్‌ 
యశసే విజిగీఘాణాం ప్రజాయో గృహ మేథినామ్‌. 
(రఘువంశం 1వ సర్గ 7వ శ్లోకం) 


86 మల్లినాథసూరి జీవితము రచనలు 


దీనికి మల్లినాథుడు చేసిన వ్యాఖ్యానం ఇట్లా ఉంది. త్యాగాయ సత్పాత్రే 
వినియోగ స్యాగః తస్మై. త్యాగో విహాపితం దానమ్‌ ఇత్యమరః, సంభృతార్జానాం 
సంచితార్థానాం, నతు దుర్వాపారాయ. సత్యాయ, మితభాషిణాం మితభాషణ 
శీలానామ్‌, నతు పరాభవాయ, యశసే కీర్తయే. “య శఈఃకీర్తిః సమజ్ఞాచ” ఇత్యమరః, 
విజిగీషూణామ్‌ విజేతుమిచ్చూనామ్‌, నత్వర్థ సంగ్రహాయ, ప్రజాయై సంతానాయ, 
గృహ మేథినామ్‌ దారపరిగ్రహాణామ్‌, నతు కామోప భోగాయ. అత్ర 'త్యాగాయ” 
ఇత్యాదిషు “చతుర్ధి తదర్థ - “ఇత్యాదినా తాదర్ధ్య సమాస విధాన జ్ఞాపకాచ్చతుర్జీ 
గృ హైర్డారైర్మేధన్తే సంగచ్చంత ఇతి గృహమేథినః దారేష్వపి గృహాః ఇత్యమరః, జాయాచ 
గృహిణీ గృహమ్‌” ఇతి హలాయుధః. “మేధృ సంగమే ఇతి ధాతోర్జినిః ఏభిర్విశేషణైః 
పరోపకారిత్వం, సత్యవచనత్వం, యశః పర్వతం, పిత్యూణాం శుద్ధత్వంచ విలక్షిత్రాని. 

ఇంక ఈ వాఖ్యాన వైశిష్ట్యం ఎట్లాఉంది తర్వాత చర్చిద్దాం కాని శ్లోక 
వ్యాఖ్యానంలో “గృహమేథినళొ అన్నది చారిత్రవర్ధనుడు దినకరుడు, సుమతీవిజయుడు, 
విజయగణి ఎట్సావివరించిందీ పరిశీలిద్దాం. 

'గహమేథో వివాహః సో౭ స్తీతి యేషామ్‌” అని చారిత్రవర్ధనుడు. దినకరుడు, 
సుమతీవిజయుడు వివరించారు. వల్లభుడు గృహం కలత్రం మేథంతే సేవంతే ఇతి 
గృహమేధినఃి అని వివరించాడు. విజనణి మల్లినాథుని వలనే వివరిస్తూ ఇంకా 
ఇట్లా : - అథవా గృహమేధో వివాహో విద్యంతే యేషాంతే గృహమేధిన స్తేషాం, 
యద్వా, గృహే గృహస్థ ధర్మే మేధా బుద్ధిర్యేషాంతే” అని వివరించాడు. మల్లినాథుడు. 
గృహైర్ధారైర్మేభంతే సంగచ్చంత ఇతి గృహమేధినః; దారే ప్వపి గృహాః ఇత్యమరః. 
“జాయాచ గృహిణీ గృహమ్‌” ఇతి హలాయుధః. “మేధ్భ సంగమే” ఇతి ధాతోర్జినిః 
అని వివరించినాడు. 

వివాహం ఎవనికున్నదోవాడు అంటే “వివాహమైనవాడు గృహమేధి అని 
చారిత్రవర్ధరుడు. దినకరుడు, సుమతీవిజయుడు వివరించారు. ఇక్కడ 'గృహమ్‌’ అంటే 
వివాహమని వీరు అర్థం (గహించినారు. “మేధ”కు అర్థం వివరించనేలేదు. 

వల్లభుడు సూత్రం గృహమ్‌ కలత్రమ్‌ అని అర్థం గ్రహించి మేధంతే సేవంతే 
అని వివరించాడు. 

విజయగణి మల్లినాథుని వలెనే 'గృహమ్‌ అంటే దారి అని గ్రహించాడు. 
మేధంతే సంగచ్చంతే అని చెప్పాడు. ఇట్లా చెబుతూ “అథవా గృహమేధో వివాహో 
విద్యంతే యేషాంతే గృహమేధినః అని చెప్పి, గృహమ్‌ వివాహమ్‌ అని గ్రహించి 


మల్లినాథుని వ్యాఖ్యాన రచన-తులనాత్మక పరిశీలన 87 


మేధంతే విద్వంతే అని చెప్పాడు. అంటే గృహమ్‌ వివాహమ్‌ అని చారిత్రవర్ధనుడు, 
దినకరుడు, సుమతీవిజయుడు చెప్పిన దానిని అనుసరించారు గృహం “దార” అని 
(గ్రహించి మేధంతే సంగచ్చంతే అని మల్లినాథున్లీ అనుసరించారు. 

మల్లినాథుడు తాను చెప్పిన ప్రతిమాటకు ప్రమాణంచూపాడు. గృహం అంటే 
దార అని గ్రహించాడు. దానికి ప్రమాణంగా “దారే ష్వపి గృహ అని అమరకోశం 
చెబుతుందన్నాడు. 'జాయాచ గృహిణీ గృహమ్‌” అని అహలాయుధుణ్ణి పేర్కొన్నాడు 
“మేధంతే సంగ చ్చంతే” అని చెప్పి దానికి ప్రమాణంగా “మేధ్భ సంగమే” ఇతిధాతోర్జినిః 
అని వివరించాడు. 

మిగిలిన వ్యాఖ్యాతలు “సేవంతే” అని “విద్యంతే” అనీ ధాత్వర్దానికి భిన్నమైన 
అర్థం చెప్పారు. మిగిలిన వ్యాఖ్యాతలకు మల్లినాథునికి గల భేదమిక్కడ స్పష్టంగా 
తెలుస్తూ ఉంది. 

ఇంక వ్యాఖ్యాన వైశిష్ట్యం చూద్దాం. త్యాగాయ సంభృతార్థానామ్‌” అన్న దానికి 
మల్లినాథుడు ఇట్లా వ్యాఖ్యానించాడు. సత్సాత్రే వినియోగస్యాగః తస్మై, త్యాగో విహాపితం 
దానమ్‌” ఇత్యమరః సంభృతార్జానామ్‌ సంచితార్థానామ్‌. ఈ వివరణ చాలు కానీ 
నతు దుర్వాపారాయి అని మల్లినాథుడు చెబుతాడు. ఇది సారాంశము ఇది విద్యార్థికి 
అందించాలి కవిహృదయం కూడా ఇదే మల్లినాథుడు సహృదయుడు. కవితో 
సమానమైన హృదయ ధర్మం గలవాడే సహృదయుడు. మల్లినాథుడు అట్లాంటివాడు. 
కవిహృదయం (గ్రహించి మనకు అందించడం అందుకే మల్లినాథునికి చేతనైనంతగా 
ఇతరులకు వీలుకాదు. ఈ శ్లోకంలో డబ్బుకూడబెట్టడం త్యాగం కొరకు అని మాత్రమే 
ఉంది. దుర్వ్యాపారం కోసంకాదు సుమా అని మల్లినాథుడు వ్యాఖ్యానించాడు. అట్లే 
మితభాషణం సత్యంకోసం అని ఉంది. నతుపరాభవాయ అంటే ఇతరులను 
పరాభవించటం కోసం కాదు మితభాషణమని వ్యాఖ్యానించాడు. వ్రజాయై గృహమేధినః 
అన్న దానిని వ్యాఖ్యానిస్తూ సంతానంకోసమే కాని నతు కామోప భోగాయ అంటారు. 
దారపవిగహణం సంతానంకోసమేకాని కామోపభోగానికి కాదు అని వివరిస్తాడు. 
సుదక్షిణాదేవి దిలీపుడు సంతానం కోసం చేసిన పూజాదితక కాళిదాసు దీనిలో 
సూచించాడు. సహృదయుడైన మల్లినాథుడు దానిని గ్రహించి మనకు వివరించాడు. 

ఇక్కడ “గలహమేధినళొ శబ్దానికి మల్లినాధుని వ్యాఖ్యానమే సరిపోతుంది. 
ఇతరుల వ్యాభ్యానం ఇక్కడ పనికిరాదు. ప్రజాలై సంతానాయ అని అర్థం 
సమన్వయించాలంటే గృహ శబ్దానికి దార అర్థం. మేధృ సంగమే' అని మాత్రమే 


88 మల్లినాథసూరి జీవితము రచనలు 


చెప్పాలికదా! తాదర్ధ్యంచతుర్ధీ ప్రస్తావన మిగిలిన వ్యాఖ్యాతలు చేయకపోవడమూ, 
ఇతడే చేయడం కూడా ఇతని వ్యాఖ్యాన వైశిష్టమే. 
శ్లో॥ తస్యారంఘోః సూనురుపస్థితాయాం 
వృణీత మాంనేతి సమాక్షలో౭_ భూత్‌ 
వామేతరః సంశయమస్యబాహుః 
కేయూర బంధోచ్చ్వ సితైర్నునోద॥ 
(రఘువంశం 6వ సర్గ 68ప శ్లో) 
మల్లినాథుని వ్యాఖ్యానం చూద్దాం. తస్యామిందుమత్యా ముపస్థితాయామా 
సన్నాయామ్‌, సత్యాం రఘోః సూనురజో మాం వృణీత నవేతి సమాకులః సంశయితో౭. 
భూత్‌, అధాస్యాజస్య వామేతరో వామాదితరో దక్షిణోబాహుః, కేయూరం బద్ధ్యతే౭. 
త్రేతి కేయూర బంధో౭.౦గదస్థానం. తస్యోచ్చ్వపితైః స్ఫురణైః సంశయంనునోద. 
వామేతరో బాహుఃసంశయం నునోద. దీనికి చారిత్రవర్ధనుడు ఇట్లా 
వివరించాడు. “పుంసోహి దక్రిణభుజ స్ఫురణం కాంతాలింగనం కథయతి. అత 
ఏవేందుమతీం లప్పేహమిత్యస్య చిత్తవృత్తిరభూదితి తాత్సర్యమ్‌” దీనికే హేమాద్రి ఇట్లా 
వ్యాఖ్యానించాడు. వామ భాగశ్చనారీణాం (్రేష్టః పుంసాంతు దక్షిణః, దానే దేవాది 
పూజాయామ్‌ స్పందేశ్చంగారణేపిచ” ఇతినిమి త్తనిదానే, తథా “అంగవిస్ఫురణం నృణాం 
దక్షిణవు నర్వకామదమ్‌, తదేవశన్యతే నద్భిర్నారీణా మ(ప్రదక్టిణవ్‌.” 
కేయూరబంధోచ్చుసితైః, అన్న దానిని హేమాద్రి ఇట్లా వ్యాఖ్యానించాడు. కేయూరం 
బద్ధ తే౭_నేనేతి కేయూరబంధో బాహు ప్రదేశస్తస్యోచ్చ్వసితైః స్ఫురణః సంశయంనునోద, 
దీనికే చారిత్రవర్ధనుడిట్లా అన్నాడు. కేయూర స్యాంగదస్య బంధో(గ్రంథిస్తస్య 
భుజస్స్ఫురణవశాద్యాని ఉచ్చ్వసి తానితైః కృత్వా సంశయం నునోద” 
పై వాటిని మనం పరిశీలిస్తే మల్లినాథునికంటె హేమాద్రి, చారిత్రవర్ధనుడు 
అర్థవివరణమేకాక నిమిత్తనిదాన లక్షణాలను సలక్షణంగా వివరించారు. ఇది 
అపేక్షితమే. ఇట్లాంటివి అన పేక్షితాలని భావించి మల్లినాథుడు వ్యాఖ్యానించలేదనడం 


సబబుకాదు. 


శ్లో _ లోకేనభావీ పితురేవతుల్యః సంభావితో మౌలిపరిగ్రహాత్సః 
దృష్టో హివృణ్వన్‌ కలభ(ప్రమాణో౭ పాశాః 
పురోవాతమవాస్య మేఘః (రఘు 18వ సర్గ 38వ శ్లో) 


మల్లినాథుని వ్యాఖ్యాన రచన -తులనాత్మక పరిశీలన 89 


మల్లినాథుని వ్యాఖ్య : సబాలో మౌలిపరిగ్రహాత్‌ కిరీట స్వీకారాత్‌ హేతోః 
పితుస్తుల్యః పితృసరూప ఏవభావీ భవిష్యతి లోకేన జనేన సంభానితస్తర్మితః, తభాహి, 
కులభప్రమాణః కలభ మాత్రో౭ పి, మేఘః, పురోవాతమవాస్యశాః దిశోవృణ్వన్‌ దృష్టోహి. 

ఈ శ్లోకంలో 'మౌలిపరిగ్రహాత్‌' అనే దానికి 'మౌలపరి[గ్రహాత్‌ అనే పాఠం 
గ్రహించి వల్లభుడు, హేమాద్రి విజయానందనూరి వరచరణ సేవకుడు 
వ్యాఖ్యానించారు. మూలపరిగ్రహాత్‌ అనే పాఠం (గ్రహించి సుమతీ విజయుడు 
వ్యాఖ్యానించాడు వీరందరిలో వల్లభదేవుని వ్యాఖ్యానం అత్యంత రమణీయంగా 
ఉంది. హేమాద్రి చెప్పినతీరు కూడా కొంతలో కొంత బాగుంది. వారి వ్యాఖ్యానాలు 
ఈ సందర్భంలో యథాతథంగా చూద్దాం. 

“స సుదర్శనో మౌలపరి[గ్రహాత్‌ కులామాత్య స్వీకరణాత్‌ లోకేన పితురేవ 
తుల్యాంభావీ సంభావితోమేనే” అని వల్లభుడు చెప్పాడు. 

మూలేభవం మౌలం పైతృకం బలం తస్యపరిగ్రహాత్‌ అంగీకారాత్‌ పితురేవ 
పితైవ తుల్యోభావీ సంభావితః, అస్తిత్వాధ్యవసాయః సంభావనా, పితురితి 
'తుల్యార్ణెరతులోపమాఖ్యామ్‌ తృతీయాన్యతరస్యామ్‌!! ఇతిషష్టీ' పాణిని అని హేమాద్రి 
చెప్పాడు. 

“స సుదర్శనః పితురేవ తుల్యోభావీ సంభావితః కస్మాత్‌ మౌలపరిగ్రహాత్‌ 
ముకుటధారణాత్‌, అథవా మౌలపరిగ్రహాత్‌ మౌలః ప్రాక్తన వృద్దామాత్య స్తేషాం 
పరిగ్రహాత్‌ అంగీకరణాత్‌” అని విజయా నందసూరి వరచరణ సేవకుడు చెప్పాడు. 

“'ససుదర్శనఃపితుర్ద నక స్యైవతుల్యః సదృశో భావీ భవితా లోకేన జనేన 
సంభావితళ్ళిత్తేమానితః కస్మాన్మూలపరిగ్రహాత్‌ ముకుటం మస్తకం ధారణాద్వా 
వృద్ధామాత్యాంగీకరణాత్‌' అని సుమతీ విజయుడు చెప్పాడు. 

పై వ్యాఖ్యానాల సారాంశం ఇట్లా భావించడానికి మనకు వీలవుతుంది. “మౌల” 
శబ్దానికి “కులామాత్య” అనే అర్థం వల్లభుడు చెప్పాడు. రాజవంశ మర్యాద ననువరించి 
కులామాత్యుని అంగీకారం పొందటం సంప్రదాయమే.నేరుగా దానిని గ్రహించి ఆ 
అర్థాన్ని వల్లభుడు అందించటంలో జెచిత్యం, సంప్రదాయం, కవిహృదయం ఇమిడి 
ఉన్నాయి. ఇదే మిగిలిన వ్యాఖ్యాతలు చెప్పినవ ఆటికన్నా మిన్నగా ఉంది. 

హేమాద్రి కూడా “'మౌలి శబ్దాన్ని పరిగ్రహించాడు. కానీ దాని అర్థం 
మరోతీరుగా వివరించాడు. “మూలేభవం మౌలం” అని వ్యుత్పత్తి చెప్పి పైతృకం బలం 


90 మల్లినాథసూరి జీవితము రచనలు 


అని అర్థం చెప్పాడు. అపైతృక బలాన్ని అంగీకరించటంవల్ల అని వ్యాఖ్యానించాడు. 
వల్లభుని తర్వాత హేమాద్రి చెప్పినదే బాగుంది. 

విజయానందసూరి వరచరణసేవకుడు కూడా మౌల శబ్బాన్నే గ్రహించాడు. 
కాని మౌలపరి(గహాత్‌ అంటే ముకుటధారణాత్‌ అని వివరించాడు. అంటే మౌల 
శబ్దానికి కిరీటం అని అర్థం చెప్పాడు. 

సుమతీవిజయుడు మూలపరిగ్రహాత్‌ అనే పాఠాన్ని గ్రహించి దానికి “ముకుటం 
మస్తకం ధారణాద్వా వృద్ధామాత్యాంగీ కరణాత్‌” అని చెప్పాడు. అంటే మూలశలబ్లానికే 
'ముకుటంి అని అర్థం గ్రహించాడన్నమాట. 

మల్లినాథసూరి మౌలిపరిగ్రహాత్‌ అనే పాఠాన్ని గ్రహించి 'కిరీటస్వీకారాత్‌' 
అని అర్థవివరణ చేశాడు. 

తమ వ్యాఖ్యానంలో మల్లినాథుడూ, హేమాద్రీ కులామాత్య ప్రసక్తి చేయనేలేదు. 
వల్లభుడు మాత్రమే కులామాత్య ప్రసక్తి చేశాడు. విజయానందసూరి వరచరణ 
సేవకుడూ, సుమతీ విజయుదూ భిన్నపాఠాలు గ్రహించినప్పటికీ మల్లినాథునివలె 
కిరీట స్వీకరణంి అనే అర్థాన్ని వివరించారు. కాగా మౌల శబ్దానికి “ముకుటం” 
అని విజయానందసూరి వరచరణసేవకుడూ 'మూలి శబ్దానికి “ముకుటం” అనీ 
సుమతీవిజయుడూ చెప్పారు. ఇంకా “వృద్ధామాత్యాంగీకరణాత్‌” అన్న అర్థం కూడా 
వీరిద్దరూ చెప్పారు. అయితే వల్లభుడు, హేమాద్రి, మల్లినాథుడు వేర్వేరుగా తమ 
ప్రత్యేకతతో అర్జాలు చెప్పినవారని మనము గ్రహించాలి. మిగిలినవారు వారిని 
అనుసరించినవారే. 

ఇక్కడ మనము మరో విషయం ఆలోచించవలసి ఉంటుంది. మౌల, మౌలి 
శబ్దాలకు ‘కిరీటం’ అనే అర్థ: చెల్లినట్లే “కులామాత్య” అనే అర్థంకూడా చెల్లుతుందా? 
ఈ విషయం విద్వల్లోకం నిర్ణయించాలి. 

ఇంక మాఘుని శిశుపాలవధ చూద్దాం. మాఘకావ్యానికి వల్లభదేవుడు 
“సందేహవిషాషధి” అనే వ్యాఖ్యానం వ్రాశాడు. మల్లినాథుని సర్వంకషతో ఒక్కతావున 
తులనాత్మక పరిశీలన సాగిద్దాం. 

మాఘకావ్యంలోని మొదటిసర్గ మొదటి శ్లోక వ్యాఖ్యానాన్ని పోల్చి చూద్దాం. 
ముందుగా మల్లినాథుని వ్యాఖ్య. 

“శియఃపతి... శాసితుంజగత్‌” (శ్రియఇతి. అ(త్రాదౌ శ్రీశబ్బ ప్రయోగాత్‌ 
వర్ణగణాది శుద్దేరభ్యుచ్చయః. తదుక్తం దేవతా వాచకాశ్ళబ్దాయేచ భద్రాదివాచకాః తే 


మల్లినాథుని వ్యాఖ్యాన రచన-తులనాత్మక పరిశీలన 91 


నర్వేననై వ నింద్యాన్స్యుర్లి వితోగణతోవివేతి” (శ్రియః లక్ష్య్యాః వతిః, 
ఏతేనరుక్మిణీరూపయా (శశ్రియాసమేత ఇతిసూచితమ్‌. “రాఘవత్వే౭ భవత్‌ సీతారుక్మిణీ 
కృష్ణజన్మనీ” త్రి విష్ణుపురాణవచనాత్‌. జగన్నివాసో జగతా మాధారః, కుక్షిన్ధాఖిల లోక 
ఇతిభావః. తథాపి. “పరిత్రాణాయ సాధూనాం వినాశాయచదుష్కుతాం, 
ధర్మసంస్థాపనార్దాయ సంభవామ యుగేయుగే” ఇత్యాది వచనానుసారేణ జగత్‌ లోకం 
శాసితుం దుష్టనిగ్రహ శిష్టానుగ్రహాభ్యాం నియంతుం, శ్రీమతి సంపద్యుక్తే వసుదేవసద్శని 
వసుదేవరూపిణః కస్యపస్యవేశ్శని వసన్‌ కృష్ణరూ పేణతిష్టన్‌ హరిర్విష్ణుః అంబరాత్‌ 
ఆకాశాత్‌ అవతరంతం ఆపతంతం ఇంద్ర సందేశ కథనార్థమితభావః, హిరణ్యగర్భో 
(బ్రహ్మా బ్రహ్మాండ ప్రభవత్యాత్‌ తస్యాంగ భువం తనూజం అథవా తస్యాంగాత్‌ 
అవయవాత్‌ ఉత్సంగాఖ్యాదృతీ' తి హరిణ్యగర్భాంగ భూః తంమునింనారదమిత్యర్థః 
“ఉత్సంగాన్నారదోజజ్జేదక్షోఒ౦గు ష్టాత్వ్వయంభువి ఇతి భాగవత వచనాత్‌ దదర్శ 
కదాచిదితిశేషః” ఈ విధంగా అపేక్షిత విషయాలను విడవకుండా అనపేక్షిత 
విషయాలను ప్రవే శపెట్టకుండా సప్రమాణరూవమైన వివరణతో స్పష్టంగా 
అర్థమయ్యేటట్లు వ్యాఖ్యానించాడు. విష్ణుపురాణ, భగవద్గీత, భాగవత (గంథాలనుంచి 
అతిసముచితమైన సందర్భసహితమైన అవసరమైనంత మాత్రం ఉదాహృతులు 
చొప్పించి కవిహృదయాన్ని ఆవిష్కరించాడు. ఈ విధంగా సహృదయుడైన వ్యాఖ్యాత 
తనకు లభించడం కవి భాగధేయము. మల్లినాథుని మంగళహస్తాన్ని అలంకరించి 
మావుకావ్యమణి దివ్యకాంతులతో దీపించింది. మావాన్ని వ్యాఖ్యానించి 
మల్లినాథుడపారమైన కీర్తి గడించాడు. కావ్యానికీ వ్యాఖ్యాతకూ ఇది భూష్య భూషణ 
భావంగా వన్నె కూర్చింది. 

ఇంక వల్లభదేవుని వ్యాఖ్య పరిశీలిద్దాం. ఇతనిది ఆకాంక్షాముఖ వ్యాఖ్యానము. 

ఛియఇతి. హరిర్మునిం దదర్శ ఇతిసంబంధః. ననుదశ సంఖ్యాతాః హరయః 
వర్తంతే. “అర్క మర్మట, మండూక, విష్ణు వాసవ, వాయవః, తురంగ, సింహ, 
శీతాంశు యమాశ్చ హరయస్స్మ ఎత” కో౭సౌహరిరిత్యాహ. (శ్రియఃపతిః లక్ష్మీనాధో 
విష్ణురిత్యర్థః మునిం కవిమత్యాహ, హరిణ్య గర్భాంగ భువం (బ్రహ్మతనయం 
నారదమిత్యర్థః. యద్యపి (బ్రహ్మత్వేన అసౌ తదాహరిణా అజ్ఞాయి. యేనకేన 
చిచ్చబ్దేననిర్దేశే కర్తవ్యే మునిశబ్దః ప్రయుక్తః కవినాజ్ఞాతఏవ, తస్యచైతద్వచనమ్‌.” 

కదా౭_ధాక్షీత్‌. క్వ. వసుదేవ నద్మవి శూరసేనవుత్రగృహే శ్రీమతి 
సర్వసమృద్ధియుక్తే వసన్‌ తిష్టన్‌ కలిద్వాపర సంధా విత్యర్థః ఇట్లా సాగింది వల్లభుని 


92 మల్లినాథసూరి జీవితము రచనలు 


సందేహవిషాషధి. తక్కిన వ్యాఖ్యానాలు ఇంతకంటె అసమ(గ్రంగాన్లూ అసమర్థంగా 
ఉన్నాయి. ఈ విధంగా పరిశీలిస్తే మల్లినాథుని వ్యాఖ్యానంలో ఉండే గొప్పతనం 
ఎంతటిదో మనకు స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది. పై వ్యాఖ్యలేవీ కావ్యమహత్తుకు 
తగిన టీకలు కావని వాటి ప్రచారలోపమే మనకు చెబుతున్నది. 

మల్లినాథ వల్లభదేవుల వ్యాఖ్యలను పరిశీలిస్తే వల్లభదేవుడు “హరి” శబ్దానికి 
ఉన్న అనేకార్డాలు చెప్పడానికి “అర్క మర్మట మండూకాది” అర్థాలను చూపిస్తూ 
“కోల సౌ హరిః అని ప్రశ్నించుకొని శ్రియః పతిః లక్ష్మీనాధో విష్ణురిత్యర్థః అని 
వివరించాడు. కాని మల్లినాధుడు “హరిః విష్ణుః అని మాత్రమే అర్థం తెలిపాడు. ఈ 
స్థలంలో హరిశబ్దానికి ఉండే అర్మ మర్శ్మట ముండూకాది నానార్థాలు వల్లభదేవుడు 
వివరించడం అనపేక్షిత మవుతున్నది. “కో౭_ సౌహరికొఅనే సందేహమే ఇక్కడ ఎవ్వరికీ 
కలుగదు. అందుచేత వల్లభదేవుని నానార్థవివరణ ప్రయత్నం వ్యర్థమవుతున్నది. 

ఇట్లాంటి స్థలాలలో మల్లినాథుడు నానార్జాలు చూపడానికి బ్రీపయత్నంచేయడు. 
ఒకపదానికి ఒక అర్థంలోకంలో రూఢిగా ఉండి ఆ అర్థం శ్లోకాన్వయానికి 
కుదరనప్పుడు మాత్రమే నానార్ద్జాలు తెల్పి సమన్వయం చేస్తాడు. అట్లాంటి స్థలాలలో 
మాత్రమే ఇట్లాంటి వివరణ ప్రయత్నం అపేక్షితమనీ, ఇతరత్రా అనపేక్షీతమనీ 
మల్లినాథుని భావన. ఇదే మల్లినాథుని వ్యాఖ్యానంలో ఉండే ప్రత్యేకత. 

ఇంక నైషధ మహాకావ్యానికి వ్యాఖ్యలు వ్రాసినవారు సుమారు 23 మంది 
వరకు వారిపేర్లతో లభ్యమయ్యారు. వారిలో సుప్రసిద్దులుగా విద్వాంసులచే 
ఆమోదింపబడినవారు 1 నారాయణ భట్టు, 2. మల్లినాథసూరి మాత్రమే. 

నైషధానికి నారాయణభట్టు వ్రాసిన వ్యాఖ్యపేరు నైషధప్రకాశము. దీనినే 
“నారాయణి అనే పేరుతో వ్యవహరిస్తారు. ఈ వ్యాఖ్య మిక్కిలి విస్సతమయింది. 
బహుళవ్యాప్తి పొందింది. ఇతని వ్యాఖ్యాఖండాన్వయ ముఖము. మల్లినాథుడు దీనికి 
వ్రాసిన వ్యాఖ్య పేరు జీవాతువు. దండాన్వయ ముఖంగా. ఈ వ్యాఖ్య సాగింది. 
శ్రీహరగోవిందశాస్తిగారు ఈ నైషధానికి మణిప్రభావ్యాఖ్యానం హిందీలో వ్రాసినారు. 
దీనిని చౌఖాంబావారు అచ్చువేశారు. 

అయితే శ్రీహరగోవిందశాస్తిగారు తమ వ్యాఖ్యానం నారాయణి వ్యాఖ్య 
ననుసరించి వ్రాసినట్లు పేర్కొన్నారు. తులనాత్మక పరిశీలనకు దీనిని గ్రహించాం. 
అయితే నైషధం 12, 22 సర్గలకు జీవాతు వ్యాఖ్య లభించనేలేదు. అందుచేత అక్కడ 
నారాయణి వ్యాఖ్యా పూర్తిగా ఇచ్చారు. తక్కిన సర్గలకు జీవాతు వ్యాఖ్య సంస్కృతంలో 
ఇచ్చారు. 


మల్లినాథుని వ్యాఖ్యాన రచన -తులనాత్మక పరిశీలన 93 


శ్లో; తటాంత విశ్రాంత తురంగ మచ్చటా 
స్ఫుటాను బింబోదయ చుంబనేనయః 
బభౌ చలద్వీచిక శాంత శాతనైః 
సహగస్రముచ్చైః శవసామివశ్రయన్‌॥ 
(నైషధం 1వ సర్గ 109వ శ్లోకం) 


దీనికి మల్లినాధుని వ్యాఖ్యానం ఇట్లా ఉంది :- “యస్తటా కస్తటాంతే తీర 
ప్రాంతే విశ్రాంతాయ తురంగమచ్చటా నలానీ తీశ్వ శ్రేణీతస్యాః స్ఫుటానుబింబోదయ 
చుంబనేన ప్రకట ప్రతిబింబా విర్భావ ప్రీత్యా నిమిత్తేనచ ఏకైకశస్తాసామ్‌ వీచీనామంతః 
శాతనైః ఉగ్రతాడన్తెః “అశ్వాదేస్తాడనీక శే” త్యమరః. చల్ల దుల్లల దుచ్చైః శ్రవసాం 
సహస్రం శ్రయన్‌ ప్రాప్నువన్నివ బభావిత్యుత్రేక్షా వ్యతిరేకశ్చ పూర్వవత్‌. ఏతేన 
నలాశ్వానాముచ్చైఃశ్రవః సామ్యమ్‌ గమ్యత ఇత్యలంకారేణ వస్తుధ్వనిః”. 

నారాయణిని అనుసరించి వ్రాసిన మణి ప్రభావ్యాఖ్యానం ఇట్లా ఉంది. “ఉన్‌ 
మహారాజ్‌ నల్‌ కే సహస్రోం ఘోడే ఉస్‌ తాలాబ్‌ కే తట్‌పర్‌ విశ్రాంతి లేరహేథే, 
జిన్‌కీఛాయా ఉసీకే జల్‌ మూనడ్‌రహీధీ. ఉస్‌దేభ్‌ కర్‌ ఐసా ప్రతీత్‌ హోతాథాకి 
సహస్రోం “ఉచ్లైః శవా” (ఇంట్‌ కే ఘోడే) ఉస్‌ కే భీతర్‌ విద్యమాన్‌ హైంజెర్‌ ఉస్‌కీ 
తరంగరూనీ చాబుకోంసే తాడిత్‌ హోకర్‌ చల్‌ రహేహైం”. 

పై వ్యాఖ్యానాలను పరిశీలిస్తే మల్లినాథుడు ఉత్రేక్షాలంకారం చెప్పి తద్ద్వారా 
వస్తుధ్వని ఉన్నదని వివరించాడు. కాని నారాయణిని అనుసరించిన మణిప్రభలో 
వీటి వివరణమే లేదు. నలాశ్వాలకు ఉచ్చైః శ్రవ సామ్యము గమ్యం కావడంచేత 
అలంకార వస్తుధ్వని అని మల్లినాథుడు లక్ష్యలక్షణ సమన్వయం చూపాడు. మల్లినాథుడు 
అలంకారంగానీ, ధ్వనిగానీ, రసంగానీ వివరించేటప్పుడు లక్ష్యలక్షణ సమన్వయం 
చేస్తాడు. మిగిలిన వ్యాఖ్యాతలు అట్లా చేయరు. 

నైషధం 22వ సర్గకు నారాయణ పండితుని నైషధ ప్రకాశం అనే సంస్కృతవ్యాఖ్య 
లభించింది. అందులో కూడా రసం, ధ్వనీ, ఎక్కడా అతడు ప్రస్తావించనేలేదు. మూడు, 
నాలుగుచోట్ల మాత్రం అలంకారం పేర్కొన్నా లక్ష్యలక్షణ సమన్వయం చేయనేలేదు. 
లక్షణ నిర్వచనం కూడా లేదు. అని మచ్చుకు ఒకటి చూపితే అతని వ్యాఖ్యాన పద్ధతీ, 
శైలీ కొంత అర్థమవుతుందని చూపుతున్నాము. 


94 మల్లినాథసూరి జీవితము రచనలు 


శ్లో ప్రబోధకాలే౭ హని బాధితాని తారాః 
ఖపుషాని నిదర్భయంతీ 
నిశాహ శూన్యధ్వని యోగినీయం మృషా 
జగద్దృష్టమపి స్ఫుటాభమ్‌॥ 
(నైషధం. 22వ సర్గ 28వ శ్లోకం) 

దీనికి నారాయణభట్టు వ్రాసిన వ్యాఖ్య ఇట్లా ఉంది. హే ప్రియే ప్రబోధకాలే 
జాగరణ సమయే అధచ సమ్యగ్‌ జ్ఞానోత్సత్తి సమయే. అహని దినే బాధితాని సూర్యదీప్తి 
ధ్వస్తకాంతీని అధచ భ్రాంతి కారణ నాశాన్ని రుపపత్తీని తారానక్షత్రరూపాణి ఖపుష్పాని 
గగనసంబందీని కుసుమాని నితరాందర్శయంతీ అథచ దృష్టాంతీ కుర్వంతీ శూన్య 
ధ్వని బౌద్దాది శూన్యవాది దర్శనే విషయే యోగినీ తద్దర్శన రహస్యం జానతీ కాచిత్‌ 
ప్రవ్రజితై వేయం నిశాస్ఫుటిమాభాతి తాదృశం దృష్టమపి ప్రత్యక్షేణ ప్రతీయమానమపి 
స్థావరజంగమాత్మకం సకలమ్‌ జగన్భృషాో౭ సత్య మహాబూతే. బౌద్దాది 
దర్శనేహిజ్ఞాన స్యైవ బహిర్హ టాద్యాకారత్వ జ్ఞానాతిరిక్తం సర్వ మిథ్యేతి తజ్జాయోగిన్యపి. 
ప్రపంచో మిధ్యేతి దర్శ్మయతి తథేయమపి రాత్రి రహస్య దృశ్యావ్యపి పుష్పతుల్యాని 
నక్షత్రాణి నిజయోగద్దగనే దర్శయతీ తిభావః. నిదర్శనం కరోతి వేతి 
ప్రతీయమానోత్రేక్షా.” 

సంస్కృత వ్యాఖ్యానంలోని ఇతని వాక్య రచనకు చాలా వ్యత్యాసం ఉంది. 
మల్లినాథునిది సరళవాక్కు ఇతని వాక్కుకు అంతసారళ్యంలేదు. అలంకారాదులకు 
లక్ష్యలక్షణ సమన్వయం అసలే చేయలేదు. 

మల్లినాథుడు శ్రీనాథుడు సమకాలికులు : మల్లినాథుడు సంస్కృత నైషధానికి 
వ్యాఖ్యానం వ్రాశాడు. శ్రీనాధుడు సంస్కృత నైషధాన్ని తెలుగులోనికి అనువదించాడు. 
భట్టహర్చుడికి ఉద్దండులైన వ్యాఖ్యాత, అనువాదకుడూ లభించారు. ఈ ఇద్దరూ తెలుగు 
వారే కావటం మనకు గర్వకారణం. 

సంస్కృృతనైషధంతో పోల్చిచూడకుండా ఉంటే శ్రీనాధుని శృంగార నైషధం 
అద్భుతంగా కనిపిస్తుంది. కాని ఎన్నోచోట్ల సంస్కృతంతో పోల్చినప్పుడు తెలుగు నైషధం 
బాగులేక పోవడమేకాదు. శ్రీనాధునికి అర్థమేకాలేదు అనిపిస్తున్నది. మల్లినాథుని 
వ్యాఖ్యానం చూస్తే మల్లినాధునికి అర్థమైనంతగా శ్రీనాధునికి నైషధం అర్థం 


కాలేదనిపిస్తుంది. 


మల్లినాథుని వ్యాఖ్యాన రచన-తులనాత్మక పరిశీలన 95 


అంతేకాక శ్రీనాథుడు తనకు సమకాలికుడైన మల్లినాధుని వ్యాభ్యానాన్ని 
చూడలేదు. అందుచేత శ్రీనాధుడు బాగా నష్టపోయాడనే చెప్పాలి. దానికి అసమర్థమైన 
అతని పద్యానువాదమే నిదర్శనం. శ్రీనాధుడు నారాయణీయాన్ని అనుసరించాడేమో 
అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అపితుపూర్ణశకటస్య 
శూర్చేణైవ న కళ్ళ్చిత్‌ భారో భవతి. నారాయణీయం (17వ సర్గ ర6వశో.) “నిండు 
బండికిన్‌ జేటభరంబె” అని శ్రీనాధుని అనువాదం. ఈ భావం మూలంలో లేదు. 
నారాయణీయం నుంచే గ్రహించాడు. తులనాత్మకంగా ఇది పరిశీలించడం అవసరమని 
ఇంతదూరం చెప్పవలసి వచ్చింది. 


శ్లో అవామా వామార్థే సకలముభయాకారఘటనాత్‌ 
ద్విధాభూతం రూపం భగవదభిధేయం భవతి యత్‌ 
పదంతర్మంత్రం మేస్మరహర మయం సేందుమమలం 
నిరాకారమ్‌ శశ్వజ్ఞప నరపతే! సిద్ధతు సతే. 
(నైషధం 14వ సర్గ 85వ శ్లోకం) 


మల్లినాథుని వ్యాఖ్యానం అధవర స్వరూపమేవ పంచభిః ప్రపంచేనాహ 
అవామేత్యాది నరపతే! హేనరేంద్ర! అర్ధేఏక భాగే, అవామా అస్త్రీ పుమానిత్యర్థ భాగాంతరే 
వామాస్తీ అతవవ ద్విధా భూతం స్త్రీ పుంసాత్మనమ్‌, ఉభయాకార ఘటనాత్‌ 
ఉభయోః అకారయోః మేలనాత్‌ సంకలం సంపూర్ణం, భగవదభిధేయం భగవచ్చబ్ద 
వాచ్యమ్‌యత్‌ రూపం భవతి విద్యతే, సేందుం ఇందు కళా సమేతమ్‌ అమలమ్‌ 
నిర్మలమ్‌. నిరాకారం పరమార్థతః నిరంశం, మంత్రం మంత్రాత్మకం, తద్వత్‌ గోప్యంవా 
హరమయమ్‌ ఈశ్వరాత్మకమ్‌, మేమమ, తత్‌రూపం స్వరూపమిత్యర్థః, అంతః 
అంతకరణే, స్మరచింతయ, శశ్వత్‌ నిరంతరం జపమంత్రాత్మ కత్వాత్‌ జపరేపేణ 
ఉపాసస్వస మంత్రమూర్తిః భగవాన్‌ అర్ధనారీశ్వరః, తే తన, సిద్ధ్యతు ప్రసీదతు ఫలతు 
ఇత్యర్థః” 

మంత్రపక్షేతు :- అర్జేప్రథమభాగే అవా ఓకారేణ, మామకారేణ, ప్రణవేన 
ఇత్యర్థః తధాఅవామార్ధే అర్థేఉత్తరభాగేపి అవా ఓ కారేణ మా మకారేణ చ ఉపలక్షితం 
ప్రణవద్వయ సంపుటిత మిత్యర్థః ఏవ ముభయా కార ఘటనాత్‌ ఉభయాభ్యామ్‌ 
అకారాభ్యామ్‌ ఘటనాత్‌ సంయోగాత్‌ ద్విధాభూతం హర ఇతిద్విధా విభక్తం అథవా 
ఉభయాభ్యా మాకారాభ్యామ్‌ ప్రణవ స్వరూపాయామ్‌ ఘటనాత్‌ సంపుటీ కరణాత్‌ 


96 మల్లినాథసూరి జీవితము రచనలు 


ద్విధాభూతమ్‌ దా్యాకారం భగవదభిధేయం భగవాన్‌ శివః అభిధేయో వాచ్యో యస్య 
తత్‌ శివవాచకమ్‌ యత్‌రూపం భవతి “ఓం హర ఓం” ఇతి యత్‌స్వరూపం నిష్పద్యతే 
తత్‌హరమయం హకార రేఫాత్మకం, నిరాకారం అశ్చతౌజౌ, తయోరాకారం స్వరూపం 
నిర్ణతౌ రహితా అకారద్వయౌ యస్మాత్‌ తాదృ్భశం హకార రకార యోరుచ్చార ణార్థం 
యత్‌ హకారద్వయం తచ్చున్యం అత ఏత ప్ర ఇతివ్యంజన మాత్రాత్మిక మిత్వర్థః, 
తథా “ఈ” చ ఇందుశ్చ తాభ్యామ్‌ ఇందుభ్యామ్‌ సహవర్తత ఇతి తాద్భశంసేందుం 
తురీయ బిందు స్వర సహితం అమలం నిర్గోషం సకలం కలయా అర్థ చంద్రేణ 
సహితం మేమదీయం, మంత్రం ప్రణవద్వయ సంపుటితమ్‌, “ఓం హ్రీం ఓం” 
ఇత్యాకారకంసారస్వత చింతామణి మంత్రమిత్యర్థః. తదుక్తం పరమేశ్వరే” ఆ ఉద్దారస్తు 
పరోక్షేణ పరోక్ష ప్రియతా శ్రుతేః శివాంత్య వహ్ని సంయుకో బ్రహ్మ ద్వితయమంతరా 
తురీయ స్వర శీతాంశు రేఖాంతరా సమన్వితః ఏషా చింతామణిర్నామ మంత్రః 
సర్వార్థసాధకః జగన్మాతుః సరస్వత్యా రహస్యం పరమం మతమ్‌. “ఇతి శివశబ్దేన 
హకారః వహ్ని శబ్దేన రకారః బ్రహద్వితయ మంతరా ప్రణవద్వితయ మధ్యే తురీయ 
స్వరేణ ఈకారః శీతాంశు రేఖయా అర్ధ చంద్రః తారా శబ్దేన బిందుః ఇత్యర్థః 
అంతరిత్వాది పూర్వవత్‌. 

యంత్రషక్షే - భగవత్‌ యోనీవ అభిధేయం దృశ్యం యత్‌ రూపం త్రికోణాఖ్యమ్‌, 
ఉభయాకారఘటనాత్‌ త్రికోణధ్వయ మేలనాత్‌ సకలం సంపూర్ణం షట్మోణమిత్యర్థః 
భవతితదంతః తస్య షట్మోణస్యాంతర్మధ్యే మంత్రం “ఓంహ్రీంఓం” ఇత్యాకారకం, 
అనంతరోక్తం నరపతే ఇత్యాది పూర్వవత్‌ అత్రదేవతా మంత్ర, యంత్రాణాం 
త్రయాణామపి ప్రకృతత్వాత్‌ కేవలప్రకృత శ్లేషో౭ లంకారః శిఖరిణీవృత్తమ్‌. 

ఇందులో మల్లినాథుడు మూడు అర్థాలు వివరించాడు. 1. దేవతాపరము, 
2. మంత్రపరము, 8. యంత్రపరము కాని శ్రీనాధునికి దీని అంతు చిక్కలేదు. 
అందుకే ఈ శ్లోకాన్ని ఇట్లా తెనిగించాడు. 


మ. _సకలంబై హిమరుక్కళాభరణమై సవ్యాపసవ్యార్థయు 
గృ్మకరూపంబయి శైవమై గతకళంకంబై శివంబై యుపా 
సక చింతామణియై ప్రసిద్ధ భగవచ్చబ్దాభిధేయార్థమై 
యొక మంత్రంబు మదీయ మొప్పునది నీకుర్వీశ! యేనిచ్చితిన్‌ 


మల్లినాథుని వ్యాఖ్యాన రచన-తులనాత్మక పరిశీలన 97 


మూలశ్లోకంలో ఈ క్రింది శబ్దాల ప్రయోగం అనివార్యం అని అవామావామార్ధే, 
సకలం, భగవత్‌, తదంతర్మంత్రం. స్మరహర, సెందుం. 

“అవామా” రాకపోతే (అ ఉ మ కలిస్తే కాని) “ఓం” అన్న అర్థంరాదు. 
శ్రీనాధుని “సవ్యాపసవ్యార్థయుగ్మ ” సమాసం ఇందుకు ఎంతమాత్రం పనికిరాదు. 
“తదంతర్శం త్రం స్మరహరమయం” అనకపోతే ఓం శ్రీం అను వర్ణాల మధ్య ఉన్న 
“హ్రీం” అన్న అర్థంరాదు. శ్రీనాధుని “ఒక మంత్రంబు మదీయ మొప్పునది” అన్న 
పదాలు దానికి ముప్పుతెచ్చాయి. “హర” శబ్దం రాకపోతే “హకార రేఫాత్మక” మనే 
అర్థం రాదు. శ్రీనాధుని “శెవమై” అనే శబ్దం ఆ పని చేయడానికి అసమర్ధం. “సేందుం” 
రాకపోతే “ఈకార బిందుసహితం” అనే అర్థం ఇక్కడ రాదు. శ్రీనాధుని 
“హిమరుక్కళాభరణమై” అన్న సమాసం దీన్ని సాధించలేదు. సకలం భగవత్‌ అన్న 
రెండు మూలశబ్దాలు మాత్రం శ్రీనాధుని పద్యంలోకి వచ్చాయి. శ్రీనాధుడు 
ఆంధ్రానువాదంలో మూలశ్లోకాన్ని నిర్మూలం చేశాడు. ఆయన నైషధానికి వ్యాఖ్య 
వ్రాసిన ఆంధ్ర మల్లినాధుడైన కీ.శే. శ్రీ వేదం వేంకటరాయశాస్తిగారు కూడా ఆ 
వ్యాఖ్యానాన్ని అంతమాత్రంగానే వ్రాశారు. 

మల్లినాథుడికి ఎంతగా అర్థమై వ్యాఖ్యానించాడో చూడండి. అవామా “అవా 
ఓకారేణ మా మకారేణ ప్రణవేని అని వ్యాఖ్య. అవామా అంటే “ఓం,” “ఓం” అనే 
ప్రణవాక్షరం కుడి వైపున ఉన్నది. ఈ అక్షరం పురుషుడు. ఎడమవైపున స్త్రీ అంటే 
“శ్రీ అనే అక్షరం ఉంది. అంటే “వామా వామార్జే స్మర హరయంి “స్మర” అనే 
శబ్దాన్ని విధిరూపమైన క్రియగా తీసుకొంటే మిగిలినది హరమయం హకారరేఫాత్మకం 
అంటే హ్ర అయినది. ఇది సేందుం తథా ఈచ ఇందుశ్చ తభ్యామిందుభ్యామ్‌ సహవర్తత 
ఇతి సేందుం అని వ్యాఖ్య. అంటే హ్ర వర్ణానికి ఈకార బిందువులు కలుస్తాయి. 
అప్పుడు హ, ర ఈ, మ్‌. అంటే హ్రీం అవుతుంది. ఈ సేందు హరవర్ణము 
తదంతర్మంత్రం పూర్వోక్త వర్ణద్వితయ మథ్యోపస్థితమై ఉంటుందని. అంటే ఓం హ్రీం 
శ్రీం. ఇది సకలం కకారలకార సమేతం అంటే క్షీం. ఫలితార్థంగా వచ్చిన మంత్రం 
ఓం ్రీం శ్రీం క్షీ. ఇదంతా మల్లినాధుడు చెప్పినదే. 

యంత్ర, దేవతాపరాలైన అర్థాలు కూడా ఇంత చక్కగానూ (గ్రహించి 
వివరించాడు. అయితే ధ్వనిమార్గంలో శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు స్వర్ణహంసలో 
ఈ మూడు అర్థాలనేకాక తురీయార్ధాన్ని వివరించారు. అది అత్యంత రమణీయమై 
విద్వల్లోకాన్ని తలలూపించింది. 


98 మల్లినాథసూరి జీవితము రచనలు 


మరో చమత్మారమేమిటంటే మల్లినాథసూరి ధ్వని ఉందని చెప్పిన శ్లోకాలలో 
ఆంధ్రనైషధ వ్యాఖ్యాత అయిన శ్రీవేదం వేంకటరాయశాస్తిగారు ఆ శ్లోకాలకు 
సమానమయిన పద్యాల్లో అలంకారం ఉందని చెప్పారు. 

ఉదాహరణలు : - 2వ సర్గ 28వ శ్లోకంలో మల్లినాథుడు అలంకార ధ్వని 
ఉందన్నాడు. దానికి సరైన శృంగారనైషధం 2వ అశ్వాసం 12వ పద్యంలో వేదంవారు 
సంబంధాతిశయోక్తి, హెతూక్రేక్షా, కార్యనిబంధనా ప్రస్తుత ప్రశంస అనే మూడు 
అలంకారాలున్నాయన్నారు. 

2వ సర్గ 25వ శ్లోకంలో ధ్వని ఉందని మల్లినాథుడు అంటే ఆంధ్ర వ్యాఖ్యాత 
దానికి సరైన 2 అశ్వాసం 13వ పద్యంలో కారణనిబంధనా ప్రస్తుత ప్రశంస 
ఉందన్నాడు. 

రివ సర్గ 89వ శ్లోకంలో ధ్వని ఉందని అంటే దానికి సరైన 2వ అశ్వాసం 
76వ పద్యంలో కారకదీపకాలంకారముందని వేదం వారన్నారు. 

6వ సర్గ 83వ శ్లోకంలో ధ్వని ఉందంటే దానికి సరైన ౩వ అశ్వాసం 118వ 
పద్యంలో సామాన్యాలంకారం ఉందని వేదం వారన్నారు. 


WIENS 


మల్లినాథుని వ్యాఖ్యాన రచన-తులనాత్మక పరిశీలన 99 


11. బహుశాస్త వైదుష్యము 


న. 


తెలుగువారికి సహృదయులైన ఉత్తమ వ్యాఖ్యాతలనే ప్రసిద్ధి ఉంది. కొందరి 
తెలుగు వ్యాఖ్యాతల చేతుల్లో వ్యాఖ్యానం ఒక విశిష్టమైన కళగా రూపొందింది. కోలచల 
మల్లినాథసూరి మొదలైన వారు అట్లాంటివారు. 

వ్యాఖ్యాతకు సర్వశాస్త్ర పాండిత్యం అవసరము. పదవాక్య ప్రమాణపారావార 
పారీణుడూ, వ్యాఖ్యాతృ చక్రవర్తీ, మహోపాధ్యాయుడూ అయిన మల్లినాథసూరి 
వ్యాఖ్యాతకు కావలసిన పాండితీ సామగ్రిని “వాణీం కాణభుజీం” అనే శ్లోకంలో 
సూచించాడు. కాణాదం పాణినీయంచ సర్వశాస్రోపకారకమా” అని విజ్ఞులు చెప్పినట్లు 
కాణాద, పాణినీయాలు సర్వశాస్రోపకారకాలు కాబట్టి అవి రానిదే అడుగు ముందుకు 
సాగదు. వీటిలో కూడా పాణినీయానికే అగ్రస్థానం. ఉభయ మీమాంసలూ, న్యాయ 
శాస్త్రమూ తప్పనిసరిగా అవసరమైనవే. 

పైవిధంగా వైశేషికమూ, పూర్వోత్తర మీమాంసలూ, న్యాయశాస్తాలూ, 
వీటన్నిటిలో వ్యాఖ్యాతకు విశేష పాండిత్యం అవసరమని చెబుతూ మల్లినాథుడు తనకా 
విషయాలమీద ఉండే అధికారాన్నీ వ్యాఖ్యాతగా తనకున్న అర్హతలనూ ఈ కింది 
శ్లోకంలో తెలియచేశాడు. 


“వాణీం కాణభుజీమజీగణదవాసాసీచ్చ వై యాసకీం 
అంతస్తంత్రమరం స్తసన్నగగవీ గుంఫేషుచాబాగరీత్‌, 
వాచమాచకలద్రహస్య మభఖిలంయచ్చాక్షపాదస్ఫురాం 
లోకే. భూద్యదుపజ్ఞమేవ విదుషాంసౌజన్యజన్యంయశః.” 


అర్థము లోకే = లోకమందు, విదుషాం = పండితులకు, సౌజన్య జన్యం = 
మంచితనంవల్ల పుట్టిన, యశః = కీర్తి, యదుపజ్ఞ మేవ = ఏ వినయశీలి అయిన 
మల్లినాథోపజ్ఞకమై, అభూత్‌ = ఆవిర్భావం చెందిందో; సః = ఆ మల్లినాథుడు; 
కాణభుజీంవాణీం = కణాద ప్రణీతమైన వైశేషిక తర్మశాస్తాన్ని అజీగణత్‌ = 
పరిగణించాడు (అభ్యసించాడు). (ఈ వైశేషిక తర్మశాస్త్రం 10 అధ్యాయాల గ్రంథం) 
వైయాసకీంవాణీం = వ్యాసప్రోక్తమైన ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని (బ్రహ్మసూత్రం 


100 మల్లినాథసూరి జీవితము రచనలు 


మొదలైన వేదాంతశాస్త్ర రహస్యాల్ని (ఈ ఉత్తర మీమాంస నాలుగు అధ్యాయాల 
(గంథం); అవాసాసీత్‌ చ = బాగా సాధించాడు. అంతస్తంత్రం = జైమినీయ పూర్వ 
మీమాంసలో (ఇది 12 అధ్యాయాల గంథం) అరం స్త = (కీడించాడు. 
పన్నగగవీగుంఫేషుచ = అది శేషుని అవతారమైన పతంజలి వచోరాసులలో 
(వ్యాకరణశాస్త్రంలో). అజాగరీత్‌ = జాగ్రత్త వహించాడు. అక్షపాదస్సురాం వాచామ్‌ 
= గౌతమముని ఆవిష్కరించిన వాక్కులలోని, అఖిలం రహస్యం = పరమార్థం అంతటినీ, 
(ఈ గౌతమ న్యాయశాస్త్రం 5 అధ్యాయాల గ్రంథం), ఆ చకలత్‌ = ఆకళించుకొన్నాడు. 

కాణాదతర్శము :- ఇందులో ద్రవ్య, గుణ, కర్మ సామాన్య, విశేష సమవాయ, 
అభావ, సప్తపదార్థాలూ. పత్యక్ష్మ అనుమాన, ప్రమాణాలూ ఉన్నాయి. ఇతడు 
శబ్లోపమానాలు అనుమానాంతర్భూతాలే కాబట్టి రెండే ప్రమాణాలు అంగీకరించాడు. 

గౌతమన్యాయము : - ఇందులో ప్రమాణ, ప్రమేయ, ప్రయోజన, సంశయ, 
దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, 
ఛల, జాతి, నిగ్రహ స్థానాలూ, ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము 
అనే నాలుగు ప్రమాణాలూ గౌతముడు అంగీకరించాడు. 

పై శ్లోకాన్ననుసరించి చూస్తే మల్లినాథునికి, కణాదుడు రచించిన 
వైశేషికంలోనూ, పూర్వోత్తర మీమాంసాశాస్తాల్లోనూ, వ్యాకరణ శాస్తంలోనూ, గౌతమ 
న్యాయశాస్త్రంలోనూ చక్కని పాండిత్యం ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇంత తక్కువగా 
చెప్పుకొన్నాడే కాని వ్యాఖ్యానాలు పరిశీలించినమీదట ఇతనికిగల సకల శాస్త్రపాండిత్యం 
చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ శ్లోకంలో మల్లినాథుడు చెప్పుకొన్నది నిజానికి 
చాలా తక్కువ అని తెలుస్తుంది. 

పై విధంగా 5 శాస్త్రాలు చూపబడ్డాయి. వాటిలో కణాద, గౌతముల రెండు 
శాస్త్రాలూ కలిపి ఒకే తర్మశాస్త్రంగా ప్రసిద్ధి వహించింది. దీన్నే ఈనాడు నవీనతర్మమని 
వ్యవహరిస్తున్నారు. ఎట్లాగంటే : - 

కణాదుడు చెప్పిన ఏడు పదార్థాలనూ, గౌతముని చెప్పిన నాలుగు ప్రమాణాలనూ 
తీసుకొని క్రీ.శ. 12వ శతాబ్దంలో గంగేశోపాధ్యాయుడు 'తత్వచింతామణి”' పేరుతో 
(గంథం రచించి ఈ నవీనతర్మానికి పునాది వేశాడు. 

పై శ్లోకంలో ప్రసక్తమైన ఒక్కొక్క శాస్త్రంమీదా మల్లినాథునికి ఉండే అధికారాన్నీ, 
ఆదరాన్నీ వివరించడానికి ఒక్కొక్క శాస్త్రంలోనూ నిష్ణాతులైన పండితులను ఒక్కొక్కరిని 
ఒక్కొక్క శాస్త్రానికి ప్రత్యేకంగా నియమించి తగిన వ్యవధిని వారికిచ్చి పారితోషికాన్ని 


బహుశాస్త్ర వైదుష్యము 101 


నిర్ణయించాలి. ఇప్పటికే ఇట్లాంటి శాస్తాలమీద ప్రత్యేకాధికారమున్న మహావిద్వాంసుల 
సంఖ్య వేళ్ళమీద లెక్నించదగినదిగా ఉంది. అట్లాంటివారి సహకారంతో మల్లినాథుని 
శాస్త్రపాండిత్యాన్ని సమగ్ర గ్రంథంగా రూపొందించడం జరిగితే, దాన్ని ఇతర 
భాషలలోనికి కూడా అనువాదం చేయిస్తే మల్లినాథసూరి కీర్తి తెలుగుదేశంలోనూ, 
యావద్భారతంలోనూ మాత్రమేకాక ఖండఖండాంతరాలలో (ప్రకాశించి తెలుగువారికి 
యావత్‌ ప్రపంచంలోనూ ఆ చంద్రతారకమైన సుస్థిర ప్రతిష్ట సమకూరుతుంది. తెలుగు 
వెలుగు అంతర్జాతీయ వ్యాప్తి చెందుతుంది. మల్లినాథుని గురించిన ఏదో ఒక శాస్త్ర 
విషయాన్ని వివరించడమే ఒక మహాపండితునకు (శమ సాధ్యమైన పని. అన్ని 
విషయాలూ ఏ ఒకరిద్దరో సమగ్రంగా వ్రాయడం సాధ్యంకాదు అందువల్ల అత్యధిక 
సంఖ్యలో పండితులను ఆకర్షించి చేయించవలసిన మహాకార్యమిది. ఇట్లాంటి 
ప్రయత్నం చేయడానికి రాష్ట్రంలోని సాహిత్య సంస్థలు సత్వరం పూనుకోవాలి. 
మహాసంస్థలు సాహసించి సాధించవలసిన కార్యమే కాని ఇది సామాన్యులకు 
సాధ్యమయ్యేదికాదు. మల్లినాథుని వివిధశాస్త్ర వైదుష్యాన్ని దిజ్మాత్రంగా పరిచయం 
చేయడానికి ప్రయత్నిస్తున్నాము. 

వ్యాకరణశాస్త్రము :- భాషకు మూలభూతమైన వ్యాకరణ శాస్త్రం గురించి 
ముందుగా చర్చిద్దాం. 


శ్లో తమార్యగ్భృహ్యం నిగ్భృహీతధేను 
ర్మనుష్య వాచా మనువంశకేతుమ్‌ 
విస్మాపయన్‌ విస్మితమాత్మవృత్తౌ 
సింహూరు సత్వం నిజగాద సింహః. (రఘువంశం 2వ సర్గ) 
ఇక్కడ మల్లినాథుడు 'విస్మాపయన్‌ పాఠం సాధువని చూపడానికి ఈవిధంగా 
చెప్పాడు. ఆశ్చర్యపడిన రాజును ఆశ్చర్య పెట్టినది మనుష్య వాక్కు ప్రయోజక కర్రి. 
ఈ వాక్కును ప్రేరణ చేసి నది సింహం. “రాజా విస్మయతే” తం విస్మాపయతే 
మనుప్యవాక్‌. తయా సంహో విస్మాపయన్‌” అని అర్థము. ఇక్కడ రెండుణిచ్చులు 
ప్రయోగింపబడినవి. ధాతు ణిజ్యములచేత మూడు వ్యాపారాలు బోధింపబడుచున్నాయి. 
1. ఆశ్చర్యకరణానుకూల, 2. వ్యాపారానుకూల, వ్యాపారాననుకూల వ్యాపారాలు, 
మనుష్యవాక్కు ప్రయోజక కర్రి కాబట్టి ప్రయోజకునివల్ల విస్మయం కలిగితే ఆత్వం 
వస్తుందని 'నిత్యంస్మయతేః అనే సూత్రంవల్ల ఆత్వం నిర్భాధము. ఆదంతం కావడంవల్ల 


102 మల్లినాథసూరి జీవితము రచనలు 


“అర్తి హ్రీబ్లీరీక్నూయీోక్షాయ్యాతాం పుజ్లా” అనే సూత్రంవల్ల పుగాగమమూ, 
“భీస్మోర్దేతు భయే” అనే సూత్రం వల్ల విహితమైన ఆత్మనేపదమూ, ణిజంత ప్మిజ్‌ 
ధాతువుమీద కాబట్టి ఇక్కడ ణిచ్చుమీద ణిచ్చు వచ్చింది. పూర్వోక్తాత్మనే పదం రావడానికి 
నిమిత్తం లేదు. పరస్మైపదమే అని “విప్మాపయన్‌” అనే పాఠం సంగతమే అని 
మల్లినాథుడు ప్రతిపాదించాడు. 

రఘువంశం 12వ సర్గ 19వ శోకం “దృఢభక్తి రితిజ్యేష్టే! దీనిలో “దృఢభక్తి” 
ఒకసమాసం. దీన్ని మల్లినాథుడు ఇక్కడ సుదీర్షంగా చర్చించాడు. “దృఢ భక్తి యస్యసః” 
అని విగ్రహం చెప్పి “బహువ్రీహి” అన్నాడు. ఈ సమాసంలో పూర్వపదం ఆకారాంత 
స్రీలింగం. కానీ సమాసంలో అది ప్రస్వాంతంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఇక్కడ 
చర్చ అవసరమయింది. ఈ మార్పు పుంలింగంలోకి రావడంవల్ల జరిగి ఉండవచ్చు. 
గస్తియాః పుంవత్‌” అనే సూత్రం దీనికి ఆధారం. అయితే “ప్రియాది” గుణంలోని 
పదాలకు ఈసూత్రం వర్తించదు. భక్తి అనే పదం ప్రియాది గణంలో చేరిందే. కాబట్టి 
ఆ సూత్రంవల్ల ఇది సాధింపబడదు. అందువల్ల మార్గాంతరంచేత దీన్ని సాధించాలి. 

దృఢభక్తిః అస్యఇతి దృఢభక్తిః అని గణ వ్యాఖ్యానంలో చెప్పబడింది. ఇదీ 
బహువ్రీహి సమాసమే. ఇందులో పూర్వపదం అవ్యయం. ఇప్పుడు మిగిలిన చిక్కులు 
దీనికి రావు వృత్తికారుడు ఇక్కడ “లింగం” ప్రత్యేక ప్రయోజనం సాధించడంలేదు. 
కాబట్టి దాని వివరణం అనవసరం. అందుకే అది స్రీలింగంలోనే ఉండాలి. అనే 
కట్టుబాటు అనవసరం సమాస పూర్వపదం నపుంసక లింగంలో ఉండవచ్చు. 
న్యాసకారుడు కూడా దీన్నే సమర్ధిస్తున్నాడు. 

“వృత్తికారశ్చ” దీర్జనివృత్తిసూత్ర మరో దృఢభక్తి శబ్దో లింగవిశేషస్యానుప 
కారత్వాత్‌ స్త్రీత్వమవివక్షితమేవ తస్మాదస్త్రీ లింగత్వాత్‌ దృఢభక్తి శబ్ద స్యాయం బ్రీపయోగః 
ఇత్యభి ప్రాయః. 

ప్రియిదిగణంలో పఠింపబడిన భక్తిపదం కర్మసాధన భక్తి అనే అర్థం కలది. 
“భజ్యతే అనేన ఇతి భక్తికి ఇది భవానీ భక్తి అనే సమాసంలోని భక్తిపదం వంటిదే 
అని భోజరాజు పేర్కొన్నాడు. అందువల్ల వ్యాకరణ నియమం పాటించి పుంవద్భావం 
విడువబడింది. కాని దృఢభక్తి మొదలైన వాటిలోని భక్తిపదం భావసాధన “భక్తి (భజనం 
భక్తికి) అనే భవనామ వాచకం నుంచి వచ్చిన దాన్నిగా మనము గ్రహించాలి. అప్పుడు 
పై నియమం దీన్ని బాధించదు. దృఢభక్తి సమాసం నిర్గుష్టమే అవుతుంది. ఇక్కడ 
భోజరాజు మాటలు యథాతథంగా : - 


బహుశాస్త్ర వైదుష్యము 103 


“భోజరాజస్తు కర్మ సాధన స్యైవ భక్తి శబ్దస్య ప్రియాది పాఠాత్‌ భవానీ భక్తి 
రిత్యాదౌ కర్మసాధన త్వాత్‌ పుం వద్భావ సిద్ధిః దృఢభక్తిరిత్యాదౌ భావసాధన త్వాత్‌ 
పుంవద్భావ సిద్ధిః పూర్వ పదస్య” ఇత్యాహ. 

కుమార సంభవం 1వ సర్గలో పార్వతీ జంఘా వర్ణనం ఇట్లా ఉంది. 
శ్లో, వృత్తాను పూర్వేచ వచాతి దీర్చే 

జంఘే శుభే సృష్ట వతస్తదీయే 
శేషాంగ నిర్మాణ విధౌ విధాతు 
ర్లావణ్య ఉత్సాద్య ఇవాస యత్న 

ఇందులో “ఆసి అనేది “అసభువి” అనే ధాతువుకు లిడంత రూపం కాదు 
లిట్‌లో “అసి ధాతువుకు “అస్తేర్చూః అనే సూత్రం చేత అర్థ ధాతుక పరత్వంలో 
“భూ” అనే ఆదేశం విహితము. కాబట్టి 'బభూవి అనేరూపం సిద్ధిస్తుంది. “అస్తి క్షీరా 
అనేచోట “ఆస్తి” అనేది లట్‌ సమానార్థక తిజంత (ప్రతిరూపకావ్యయంలాగ 
శాకటాయనుడు 'బభూవి అనే అర్ధంలో “అసి అనేది తిజంత ప్రతిరూపకావ్యయం 
అన్నాడు. “అసి అనే తిజంతం ప్రసిద్ధమైన తిజంత ప్రతి రూపకావ్యయం అనవచ్చు. 
“అసి అనే తిజంతం అప్రసిద్ధం. “చోర యామాసి ఇట్లాంటి చోట్ల ఈ ప్రయోగం 
ఉన్నప్పటికీ 'కృళ్చాను ప్రయుజ్యతే లిటి” అనే పాణిని సూత్రంవల్ల ఆమంతంమీద 
లిట్‌లో 'కృభ్వస్తులు అను ప్రయక్తాలు అవుతాయనే విధాన సామర్థ్యంచేత “అసి 
అనేది ప్రయుక్తం అయినా 'బభూవి అనేదానికి అను ప్రయోగం చెప్పటంచేత “అసి 
ధాతువు లిడంతం *బభూవి అనే అయినప్పటికీ భూధాతువు, అస ధాతువులకు 
ప్రత్యేకం లిడంతాను ప్రయోగ విధానం వ్యర్థమవుతుంది. కాబట్టి “ఆసి అనేది 'భూభావం 
లేకుండా అమంతంమీది ప్రయుక్తం అయింది. తక్కినచోట్ల అట్లాంటి ప్రయోగం 
ఉండదు. కాబట్టి తిజంత ప్రతిరూప కావ్యయమని శాకటాయనుడు చెప్పిన అంశాన్ని 
వల్లభదేవుడు ఆక్షేపిస్తూ కవి ప్రయోగం ప్రామాదికమే అని ప్రతిపాదించాడు. వామసుడు 
“అస గతి దీప్యా దానేషు అనే ధాతువునకు “అసి లిడంతరూపమని చెప్పాడు. అస 
గత దీపా దానేషు అనే ఉభయపది ధాతువు లిడంతం “పరస్మైపదము 'ఆసి అంటే 
ప్రకాశించెను అంటే ప్రయత్నం ప్రవృత్యున్ముఖమయింది, తాత్పర్యము అని మల్లినాథుడు 
'ఆసి అనే ప్రయోగానికి సాధుత్వాన్ని ప్రామాణ్యాన్ని అర్గౌచిత్యాన్ని వివరించాడు. 

(మేఘసందేశం 1వ సర్గ 26వ శ్లోకం.) 


104 మల్లినాథసూరి జీవితము రచనలు 


శ్లో, నీవై రాఖ్యం గిరిమధినసేస్తత్ర విశ్రామ హేతో 
స్వత్సంపరాత్సులకిత మివ ప్రౌఢ పుష్పైః కదంబైః 
యః పణ్యస్త్రీరతి పరిమళోద్దారి భిర్నాగరాణా 
ముద్దామాని ప్రథయతి శిలావేశ్శభి ర్యౌవనాని. 


ఇందులో “విశ్రామి అనేది పాణిని ప్రకారం ఆసాధువు అని మల్లినాథుడు 
చెప్పి మార్గాంతరం చేత దీనిని సాధించాడు. ఆ చర్చ పరిశీలిద్దాము. 'విశ్రామో విశ్రమః 
ఖేదాపనయః భావార్థే ఘణ ప్రత్యయః. స ఏవ హేతుః, తస్య విశ్రామహేతోః విశ్రామ 
కారణాత్‌ విశ్రామార్థ మిత్యర్థః. “షష్టీ హేతు ప్రయోగే” ఇతి షష్టీ, 'విశ్రామేత్య త్రనోదాత్తో 
పదేసస్య మాంతస్యానాచమేః ఇతి పాణి నీయే వృద్ధి ప్రతిషేధే౭ పి 'విశ్రామోవా” 
చంద్రవ్యాకరణే వికల్పేన వృద్ధి విధానాత్‌ రూపసిద్ధిః. 

'నోదాత్తోపదేశస్య...” అనేపాణిని నియమాన్ని అనుసరించి వృద్ధి ప్రతిషేధ 
మున్నప్పటికీ 'విశ్రామోవా' అనే చాంద్రవ్యాకరణా న్ననుసరించి వికల్పంగా రూపసిద్ధి 
సాధ్యం అవుతుందని నిరూపించి మల్లినాథుడు తన బహువ్యాకరణ పాండిత్యాన్ని 
వెల్లడించాడు. 


శ్లో శ్రియః కురూణా మధిపస్య పాలనీం 
ప్రజాసు వృత్తిం యమయుంక్త వేదితుమ్‌ 
సవర్ణిలింగీ విదిత స్సృమాయయౌ 
యుధిష్టిరం ద్వైతవనే వనేచరః. 
(కిరాతార్దనీయం 1వ సర్గ. 1వ శ్లోకం) 


ఇందులో “విదిత” అనే శబ్దం వుంది. “ఒక విషయం గురించి తెలిసిన వ్యక్తి” 
అని దీనికి అర్థం. “విదితం-వేదనమ్‌ అస్య అస్తీతి విదితః” విదితః అనే శబ్దం 
భూతకాల కర్మార్థకం. దాన్ని కర్మార్థకంలోనే ప్రయోగించాలి. కానీ ఇక్కడ కర్రర్ధకంలో 
ఉపయోగించాడు. అంటే విషయాన్ని తెలిసిన వ్యక్తి అని వాడాడు. 'విదితవృత్తాంతో 
విదిత అని చెప్పి సప్రమాణంగా అనేక ఉదాహృతులతో మల్లినాథుడు సుదీర్హంగా 
చర్చించాడు. మొదట “విదితం వేదనం అస్య ఆస్తీతి” అని చెప్పి “పరవృత్తాంత 
జ్ఞానవాన్‌ ఇత్యర్థః” అని వివరించాడు. రెండో వివరణంలో ఇది సకర్మక క్రియ 
అయినా విషయం కర్మకు సంబంధించింది కాకపోవడంవల్ల కర్తరి ప్రయోగంలో 
ఉపయోగించబడింది. దాన్ని ఈ విధంగా వివరించవలసి ఉంటుంది. “అథవా కర్తరి 


బహుశాస్త్ర వైదుష్యము 105 


కర్మధర్మోపచారాత్‌ విదిత వృత్తాంతో విదిత ఇత్యుచ్యతే” ఈ రెండు సందర్భాలలోనూ 
పితాగావళి, భుక్తా బ్రాహ్మణాః, విభక్తాః భ్రాతరః మొదలైన ఉదాహరణలు ఇచ్చాడు. 
పై వాటివలెనే దీనికి సాధుత్వసిద్ధి అని నిరూపించాడు. అయితే సకర్మక క్రియలే 
అయినప్పటికీ సముచిత్తమైన ప్రత్యయాలు చేర్చబడలేదు. అనే ఆక్షేపణ ఉంది. 'విభక్త 
శబ్దం 'విభజింపబడిన” అనే అర్థంతో కాక “ఏవి విభజింపబడ్డాయో” అనే అర్థంలో 
వాడబడింది. మల్లినాథుడు మహాభాప్యకారుని ఉదాహరిస్తూ “అతఏవ భాపష్యకారఃొ 
“అకారో మత్వర్ధీయః విభక్తం యేషా మస్తీతి విభక్తాః పీతమ్‌ యేషామ స్తీతిపీతాః ఇతి 
సర్వత్ర” మరో మార్గంచేత కూడా దీన్ని వివరించాడు. సమాసంలోని ఉత్తర పదాన్ని 
విడిచిపెట్టడం. 'విభక్తధనాళ అనే సమాసంలో ఉత్తరపదాన్ని విడిచిపెట్టి విభక్తాః అని 
ప్రయోగించడం కూడా ఉంది. “అథవా అత్రఉత్తరపద లోపోద్రష్టవ్యః. విభక్తధనా” 
విభకాః పీతోదకాః పీతాః ఇతి. 

కై యటుడు దీనినే ఇట్లా వివరించాడు. అర్థాన్ని పొందిన పదాన్ని తిరిగి 
ఉపయోగించనవసరంలేదనీ, అందుకే సమాస ఉత్తర పదం లోపిస్తుందనీ చెబుతూ 
“విభక్త ధనాళి అనేటప్పుడు విభక్తత ధనానికే చెందుతున్నా అన్నదమ్ములకది 
వర్తింపచేయబడింది అని వివరించాడు. అట్లాగే త్రాగడం నీటికి చెందిందే అయినా 
దానిని గోవులకు వర్తింపచేయడం జరిగింది. అదేవిధంగా వృత్తిగతమైన విదితత్వము 
జ్ఞానకర్తగా ఉన్నవనేచరునికి వర్తింపచేయబడినట్లు మల్లినాథుడు వివరించాడు. 
అత్రలోప శబ్దార్థమాహకై యటః :- గమ్యార్థస్యాప్ర యోగఏవలో పో౭ భిమతః. 
విభక్తాభాతర ఇత్య(త్ర ధనస్య యద్విభ క్రత్వంతత్‌ భ్రాతృషూపచరితం ఇతి.” 

ఇక్కడ మరో రెండు ఉదాహరణలు మల్లినాథుడు చెప్పాడు. “ఏతేవ పనాయ 
పీత ప్రతిబద్దవత్సామ్‌” (రఘువంశం), “పాతుం నప్రథమం వ్యవస్యతి జలం 
యుష్మాస్వపీతేషుయా” (శాకుంతలం) వవమాదయో వ్యాఖ్యాతాః. 

ఇంకో వివరణం “విదితో విదితవాన్‌” ఇది సకర్మకక్రియే అయినప్పటికీ 
కర్మకు చెందకపోవడంచేత కర్తరి ప్రయోగంలో ఉపయోగించబడింది. మల్లినాథుడు 
తన వాదాన్ని సమర్థిస్తూ - “అథవా విదితో విదితవాన్‌ సకర్మకాదపి అవివక్షితేకర్మణి 
కర్తరి క్తి యథా ఆక్రితః కర్తా ఇత్యాదౌయథాహుః - ధాతోరర్జాంతరే వృత్తే, 
ధాత్వర్థేనోపసంగ్రహాత్‌, ప్రసిద్ధే రవివక్షాతః కర్మణో౭ కర్మికా క్రియా ఇతి. అని ప్రమాణం 
చూపాడు. 


106 మల్లినాథసూరి జీవితము రచనలు 


శ్లో; సంప్రత్యసాంప్రతం వక్తుముక్తే ముసల పాణినా 
నిర్జారితేఒర్ధే లేఖ్యేన ఖలూక్వా ఖలువాచికమ్‌. 
(శిశుపాలవధ 2వ సర్గ 70వ శ్లోకం) 


ఈ శ్లోకంలో 'ఖలూక్తాఖలువాచికమ్‌” అని ఉంది. ఇందులో రెండు చిత్రమైన 
విషయాలున్నాయి. “ఉక్వాఖలు” అంటే 'వచింపరానిది” అని అర్థం. “వాచింకంఖలు ” 
అన్నప్పుడు ఇందులోని ఖలు కేవలం వాక్యాలంకారము. అంటే అర్ధరహితమయిందన్న 
మాట. “నిషేధ వాక్యాలంకారజిజ్ఞా సానునయే ఖల్విత్యుభయత్రావ్యమరః” అని ఖలు 
శబ్దానికి ప్రతిషేధార్థక పూరణార్థకాలను అమరం చెబుతూ ఉంది. ఉక్తా అనే 
క్వార్థకానికి వాచ్యం అనే అర్థం ఎట్లా వస్తుందంటే “అలంఖల్వోః ప్రతి షేధయోః 
ప్రాచాంక్షేతి క్వాప్రత్యయః” అని ఉండడంవల్ల ప్రతిషేధార్థకాలైన '“అలంఖలు” అనే 
వాటితో యోగమున్నప్పుడు ధాతువుకు 'క్వా' ప్రత్యయం రావలసి ఉంది. కాబట్టి 
వాచ్యం అనే కృదంతానికి మారుగా 'ఉక్వా అనే 'క్వాంతి రూపంవచ్చిందే కాని 
“వాచ్యం” అనే అర్థం. ఉక్వాఖలు నవాచ్యం నవాచ్యం ఖల్విత్యర్థః అద్యంఖలు 
ప్రతిషేధార్థః, అన్యఃఖలు వాక్యాలంకారః. 

ఇంకో శంకకు ఇక్కడ మల్లినాథుడు చర్చ చేశాడు. “ఖలూక్తా ఖలువాచికం” 
అనేది శ్లోకంలో నాలుగో పాదం “నపాదాదౌఖల్వాదయఃణ” అని. పాదాదినిఖలు 
మున్నగునవి ఉండరాదని నిషేధం. దానికి మల్లినాథుడు సమాధానం చెబుతూ “ఇహా౭_ 
పాదాదౌ ఖల్వాదయ ఇతి నిషేధస్య ఉద్వేజకాభిప్రాయత్వాత్‌ నజ్‌ అర్థస్య ఖలుశబ్దస్య 
అనుద్వేజక త్వాత్‌ నళ్వుదేవ పాదాదౌ ప్రయోగోనదూప్యతీత్యను సంధేయం” అని 
వివరించాడు. ఇక్కడ నజ్‌ అర్థక ఖలు శబ్దం ఉద్వేజకం కాదు కాబట్టి పాదాదిని 
ప్రయోగించడం దూప్యం కాదు. నిరర్ధక వాక్యాలంకారాలైన ఖలుశబ్దాదులు మాత్రమే 
పాదాదిని ఉండతగవు. నిషేధార్థకాలైన అర్ధవంతాలైన, ఖలు మొదలైన అవ్యయాలు 
పాదాదిని ప్రయోగార్హాలే అని సమర్థించాడు. 


శ్లో॥ పురీమవస్మంద లునీహి నందనం 
ముషాణరత్నాని హరామరాంగనాః 
విగృహ్య చక్రే నముచిద్విషా బలీ 
యఇత్ధ మస్వాస్థ్రృమహర్దివందివః. 
(శిశుపాలవధ 1వ సర్గ 51వ శ్లోకం) 


బహుశాస్త్ర వైదుష్యము 107 


ఇక్కడ “అవస్మంద, లునీహి, ముషాణ, హర” అనేవి లోణ్మధ్యమ పురుషలను 
బోధించే క్రియాపదాలు. అంటే అవస్మంద = అవరోధింపుము; లు నీహి = ఛేదింపుము; 
ము షాణ = దొంగిలించుము; హర = అపహరింపుము. అని అర్థాలు. ప్రథమ 
పురుషలోదకమైన రావణ పదానికి మధ్యమ పురుష క్రియలతో అన్వయం కుదరదు. 
మల్లినాథుడు బలీ అనే పదంతో అన్వయించేటట్లు అవరోధించెను; ఛేదించెను, 
దొంగిలించెను. హరించెను” అని అన్ని క్రియలకు పౌనః పున్యార్ధాన్ని చెప్పి 
“అత్రావస్మందేత్యాదౌా” క్రియాసమభిహారేలోటొ, “లోటోహిస్వావాచతధ్వమోణ” 
ఇత్యనువృత్తౌ “సముచ్చయే౭_ న్యతరస్యామ్‌” ఇతి వికల్సేన కాల సామాన్యే లోట్‌. 
తస్యయథోపగ్రహం సర్వతిబాదేశో హిస్వాచ. ప్రకరణాదినా త్వర్థవిశేషావసానం 
“అతోహేళి ఇతియథాయోగ్యం హిలుక్‌. పౌనః పున్యం భృశార్జోవా క్రియాసమభిహారః 
అవస్మందాది క్రియావిశేషాణాం సముచ్చయః క్రియాసమభిహారః అవస్మందాది 
క్రియావిశేషాణాం సముచ్చయః క్రియాసమభిహారః తత్సా మాన్యస్య సముచ్చయే 
సామాన్యవచనస్య. ఇత్యనుప్రయోగః చక్రే ఇతి. క్రియాసమభిహారే... సముచ్చయే... 
అనే సూత్రాలవల్ల సర్వకాల సామాన్యమైన లోట్‌ ప్రయోగించబడిందనీ, సముచ్చయే 
సామాన్య వచనస్య అనే సూత్రంవల్ల అవస్మందాది క్రియాసమభిహారానికి చక్రే అనే 
అనుప్రయోగం చేయబడిందనీ మల్లినాథుడు వ్యాఖ్యానించాడు. 

సిద్ధాంత కౌముదిలో పై సూత్రాలకు వృత్తి వ్రాస్తూ ఏతేన పురీమనస్మంద... ఇతి 
వ్యాఖ్యాతమ్‌. అవస్మంద లవనాది రూపాభూతానద్యతన పరో క్షైఏకకర్ళకా అస్వాస్థ్వ 
క్రియేత్వరాత్‌. ఇహపునః పునశ్చస్మందేత్యాదిరర్థ ఇతి వ్యాఖ్యానం భ్రమమూలక మేన. 
ద్వితీయసూత్రే “క్రియాసమభిహారే” ఇత్యస్యాననువృత్తేః లోడంతస్య ద్విత్వాపత్తేశ్చ. 
పురీమవస్మందేత్యాది మధ్యమపురుషైక వచనమిత్యపి కేషాంచిత్‌ భ్రమ ఏవ పురుషవచన 
సంజే ఇహనేత్యుక్తత్వా 2 భూతానద్యతన వరోక్షాన్ని బోధించే అవస్మంద లవనాదులకు 
ఏకకరృకమైన అస్వాస్థ క్రియతోనే అవ్వయం. ద్వితీయ సూత్రంలో క్రియాసమభిహార 
సూత్రానువృత్తి లేనందువల్ల మాటిమాటికి అవరోధించెను” అని అర్థం చెప్పిన 
వ్యాఖ్యానం భ్రమమూలకమే. ఇక్కడ పురీమవస్మంద మొదలైన వాటికి మధ్యమ పురుష 
ఏకవచనార్థం చెప్పడం కూడా కొందరి (భ్రమే పురుష వచన సంజ్ఞలు పేర్మోబడలేదని 
భట్టోజీదీక్షితులు మల్లినాథుని వ్యాఖ్యను ఖండించాడు. 

భట్టోజీదీక్షితుని మాటలు ఆధారంగా తీసుకొని కొందరు మల్లినాథుని 
వ్యాఖ్యానంలోని పొరపాట్లుగా ఈ స్థలాలను పేర్కొంటున్నారు. కాని నాగోజీభట్టు 


108 మల్లినాథసూరి జీవితము రచనలు 


శబ్దేందు శేఖరం దాకా సాగి పరిశీలిస్తే భటోజీదీక్షితులే భ్రమ ప్రమాదాలకు గురై 
మల్లినాథుని ఆక్షేపించినట్లు మనకు స్పష్టమవుతుంది. 

ఇక్కడ ఈ విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవడానికి పాణినీయ సూత్రాల 
అర్థాన్ని క్రమంగా విచారించడం అవసరం. 

“కియాసమభిహారేలోట్‌, లోటోహిస్వావాచతధ్వమోః”, క్రియాసమభిహారమంటే 
పౌనఃపున్యము. పౌనఃపున్యార్థాన్ని బోధించవలసి వచ్చినప్పుడు 'లోటొ వస్తుంది. ఆ 
లోట్‌కు “హి; స్వ ప్రత్యయాలు వస్తాయి. ఇక్కడ పురుషవచన వివక్ష లేకుండా అన్ని 
కాలాలలోనూ పరస్మైపదంలో “హి” ప్రత్యయమున్నూ ఆత్మనేపదంలో “స్వ 
ప్రత్యయమూ వస్తాయి. “త; ధ్వమ్‌” ప్రత్యయాల విషయంలో లోట్‌కు హి; స్వ; 
ప్రత్యయాలు వస్తాయి. “సముచ్చయే౭_ న్యతరస్యామ్‌”, అనేక క్రియా సముచ్చయంలో 
కూడా పైరీతిగానే లోట్‌కి “హి; స్వౌప్రత్యయాలు వస్తాయి. ఛందో౬ ధీష్వ, వ్యాకరణ 
మధీష్వ, నిరుక్త మధీప్వేత్యేవాయమధీతే అంటే చందో వ్యాకరణ నిరుక్తాలను 
మాటిమాటికి అధ్యయనం చేస్తున్నాడు అని భావం. 

యథావి ధ్యను ప్రయోగః పూర్వస్మిన్‌ ఈ లోడ్విధానంలో లోడంతంగా ఏ 
ధాతువు ప్రయోగింపబడిందో ఆ ధాతువునే అను ప్రయోగ ధాతువుగా ప్రయోగించాలి. 
అంటే లునీహి లునీహీత్యే వాయం లునాతి అనే ప్రయోగించాలి. కాని లునీహి లునీహీత్యే 
వాయం ఛినత్తి అని లోట్‌ ప్రయుక్త దాతువుకు భిన్నదాతువు ప్రయోగించకూడదు. 

సముచ్చయే సామాన్యవచనస్య సముచ్చయంలో లోడ్విధిలో సామాన్యార్థకమైన 
ధాతువును అను ప్రయోగించాలి. ఓదనం భుంక్ష్వ; సక్తూన్‌పిబ; ధానాఃఖాద ఇత్యేవాయం 
అభ్యవహరతి అని సముచ్చయంలో (ప్రయోగించాలి. 

క్రియాసమభిహారేద్వేవాచ్చే అనే వార్తికంవల్ల క్రియా సమభిహారధాతువుకు 
ద్విరుక్తం వస్తుంది. అంటే పై మాఘ శ్లోకంలో “అవస్మంద అవస్మంద, లునీహిలునీహి” 
అని ద్విరుక్తి ఉన్నప్పుడే పౌనఃపున్యార్థం చెప్పాలి కాని లేనప్పుడు చెప్పకూడదు. ఇది 
ఇట్లా ఉండగా - 

అధైతయోః పథోర్డకతరేణ చ న తానీమాని క్షుద్రాణ్య సకృదావర్తీని భూతాని 
భవంతి జాయస్వ, మ్రియ స్వేత్యేతత్‌ తృతీయగ్‌ంస్థానం తేనాసౌలోకోనసంపూర్వతే 
తస్మాత్‌ జుగుప్పేత తదేష శ్లోకః అనే ఛాందోగ్యోపనిషద్వాక్యానికి భాష్యంలో అత 
ఉభయమార్గ పరిభ్రష్టా హ్యసకృజ్ఞాయంతే మ్రియంతఇత్యర్థః తేషాం జనన మరణ 
సంతతేరనుకరణ మిదముచ్యతే అనేచోట “జాయస్వ, మ్రియస్వ” అనే క్రియాపదాలకు 


బహుశాస్త్ర వైదుష్యము 109 


“ఉభయమార్గ పరిభ్రష్టులు మాటి మాటికీ పుడుతున్నారు. చస్తున్నారు” అనే అర్ధం 
శ్రీ శంకచార్యులు చెప్పారు. ఈ భాష్య వ్యాఖ్యానంలో “పౌనఃపున్యేన లోణ్యధ్యమైక 
వచనాత్‌తయోః సర్వాఖ్యాతేషు విధానాత్‌ పునః పునర్జాయంతే మ్రియంతే చేత్యస్మిన్నర్ధే 
జాయస్వమియస్వేతి ప్రయోగ ఇత్యాహ” అని ఆనందగిరి పూజ్యపాదులు “జాయస్వ 
మియస్వ” అనే లోణ్మధ్యను ఏకవచన పదాలు పౌనః పున్యంలో జాయంతే, మియంతె 
అనే అర్థంలో (ప్రయోగించబడినట్లు చెబుతున్నారు. 

అదేవిధంగా అథాతో బ్రహ్మజిజ్ఞాసా అనేచోట బ్రహ్మ సూత్ర శాంకర భాష్య 
వ్యాఖ్య అయిన భామతిలో అథాస్య పురుష ధారేయస్యామభవోపపత్తిభ్యామేవం 
సునిపుణం నిరూపయతః అచసత్యలోకాదా చావీచేర్దాయన్వ మియస్వేతి 
వివరివర్తమానం క్షణ ముహూర్త యామాహోరాత్రార్థమాన మాసర్తియన వత్సర 
యుగ చతుర్యుగ మన్వంతర ప్రలయ మహాప్రలయ, మహాసర్గా వాంతర సర్గ సంసార 
సాగరోర్శిభిః అనిశం ముహ్యమానం తావ త్రయ పరీతమాత్మానం జీవలోకం చావలోక్య 
అస్మిన్‌ సంసారమండలే అనిత్యాశుచి దుఃఖాత్మకం ప్రసంఖ్యానముపావర్తతే అనే చోట 
ద్విరుక్తి రహితంగానే షడ్డర్భన చక్రవర్తులైన వాచస్పతి మిశ్రులు ప్రయోగించారు. ఈ 
భామతీ వ్యాఖ్యానమైన వేదాంత కల్పతరువులో జాయస్వ. మయస్వేతి - పునః 
పునర్జాయతే, మియతఇత్యర్థః. క్రియాసమభిహోరే లోట్‌ ఇతి పౌనఃపున్యే 
సర్వలకారాపవాదేనలోటః స్వాదేశస్యచవిధానాత్‌ అని ద్విర్భావం లేక పోయినా 
క్రియాసమభిహార సూత్రంవల్ల పౌనఃపున్యార్థంలో లోట్టు, స్వాదేశమూ వచ్చిందని 
భగవదమలానందాచార్యులు చెప్పారు. 

వైయాకరణ మూర్గన్యులైన నాగేశభట్టపాదులు కౌముదిని వ్యాఖ్యానిస్తూ 
వార్తికంలో ద్వేవాచ్యే అని చెప్పటంవల్ల మాఘ శ్లోకంలో ద్విత్వం లేనందువల్ల 
క్రియాసమభివోరే లోట్‌ అనే సూత్రంచేత పౌనఃపున్యార్థం చెప్పకూడదు. 
అనుప్రయోగమైన 'చక్రేతో అన్వయించి అస్వాస్థ్యం చేకూర్చినట్లు చెప్పాలి. లేదా 
బలవంతుడైన రావణుడు అవస్మంద = అవరోధింపుము మొదలైన క్రియలతో 
సేవకులను ప్రేరేపించి అస్వాస్థ్యృం కలిగించాడని చెప్పాలి. అహర్దిపం అని శ్లోకంలో 
ఉండటంవల్ల పౌనఃపున్యార్థం చెప్పవచ్చు. అనుప్రయోగవిధిని భాష్యకారులు 
నిరాకరించడంవల్ల జాయస్వ, మ్రయస్వ అనే శ్రుతిలో అనుప్రయోగం అక్కరలేదు. 
అసకృత్సదంవల్ల (శ్రుతిలో పౌనఃపున్యార్థం వస్తుంది. అట్లాగే వాచస్పతి ప్రయోగంలో 
పలుసార్లు చ, చ అని ఉండటంవల్ల పౌనఃపున్యార్థం చెప్పవలసి ఉంటుంది. క్రియా 


110 మల్లినాథసూరి జీవితము రచనలు 


సమభిహారే లోట్‌ అనే సూత్రంచేత పౌనఃపున్యార్థాన్ని చెప్పే కల్పతరువు చింత్యమని 
లఘు, బృహచ్చబ్దేందు శేఖరాలలో విపులంగా చర్చించారు. ఇదంతా పరిశీలించి 
బాలమనోరమలో బలవంతుడైన రావణుడు ఇంద్రునితో విరోధించి అమరావతి 
అవస్మందనము, నందనవన లవనము, రత్నమోషణము, అమరాంగనాహరణము 
ఈ విధంగా అహదర్దివము స్వర్గానికి అస్వాస్థ్రం కలిగించాడని మీమాంసా శిరోమణులైన 
వాసుదేవదీక్షితులు చెప్పారు. కల్పతరుపరిమళంలో క్రియాసమభిహారే ఇతి - 
క్రియాసమభిహారేలోట్‌ లోటోహిస్వా ఇతి పాణిని సూత్రేణ క్రియాపౌనఃపున్య 
వివక్షాయాం సర్వలకారాప వాదేన లోడ్విహితః; తస్యపరస్మైపదాత్మనేపదయోః 
యథాక్రమం హిస్వావాదేశే చ విహితా. ననుక్రయిసమభిహారే లునీహిలునీ హీత్యేవాయం 
లునాతి ఇత్యాద్యుదాహరణాంతరేప్వివ జాయస్వజాయస్వేత్యే వేమాని జాయంతే. 
మియస్వ మైయస్వేత్యేన మ్రియంతే. ఇతి ద్విర్భావస్తస్య తస్యధాతోరనుప్రయోగశ్చ 
ప్రాష్నో తీతితత్సూత్రవార్తికే ద్విర్భావానుశాసనాత్స్‌ యథావిధ్యను ప్రయోగః పూర్వస్మిన్‌ 
ఇతిసూత్రేణ క్రియాసమభిహారే తస్యైవ ధాతోః అనుప్రయోగ నియమాచ్చ, నైషదోషః; 
క్రియా సమభిహారవత్‌ జనన మరణ క్రియాద్వయ సముచ్చయస్యాప్యత్ర వివక్షితత్వాత్‌, 
సముచ్చయే౭ న్యతరస్యామ్‌ ఇతి సూత్రేణ ముచ్చయే౭.పి లోణ్మధ్యమపురు పైక వచన 
విధానాత్‌. తత్రహి సద్విర్భావ వార్తికమస్తి, వాపియథావి ధ్యను ప్రయోగ విధానమస్తి, 
కింతు సముచ్చయే సామాన్య వచన స్యేతి సూత్రేణ తావత్‌ క్రియా విశేషానుగత 
సామాన్య వచనస్యానుప్రయోగో విహితః ఓదనం భుంక్ష్వ, క్షీరంపిబ, ధానాఃఖాద 
ఇత్యేవ మభ్యవహరతి ఇత్యాది తదుదాహరణమ్‌. ఇహాపి జననమరణానుగత 
సామాన్యరూప వివరివృత్తివాచినో*_ నుప్రయోగో౭ స్తిఅసకృదావర్తీని భూతాని భవంతి 
ఇతి. క్రయాసమభిహార నముచ్చయోభయ వివక్షాయాంచ సముచ్చయ 
వివక్షాప్రయుక్తమేవ కార్యం భవతి విప్రతిషేధే పరం కార్యమితిస్మరణాత్‌ సముచ్చయే౭._ 
న్యతరస్యామ్‌ అనే సూత్రంలో క్రియాసమభిహారే ద్వేవాచ్చే అనే వార్తికాన్ని 
పఠించలేకపోవడంవల్ల ద్విర్భావం లేకపోయినా పౌనఃపున్యార్థం చెల్లుతుందని 
సర్వతంత్ర స్వతంత్రుడైన అప్పయ్యదీక్షితులు పరిష్కరించాడు. 

కావ్యవాజ్మయంలో అవస్మంద, లునీహి, ముషాణ హర అనే ఈ నాలుగు 
క్రియలూ నభూతో నభవిష్యతి అనదగిన ప్రయోగాలు, ఇట్లాంటి ప్రయోగాలు మాఘుని 
మహావైయాకరణునిగా నిరూపించాయి. ఈ మాఘకావ్యాన్ని మాఘేమేఘే గతంవయః 
అని ఎంతో గర్వించదగినట్లుగా మల్లినాథుడు వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ కొందరు 


బహుశాస్త్ర వైదుష్యము 111 


ఇట్లాంటిచోట్ల మల్లినాథుడు పొరపాటుపడి వ్యాఖ్యానించినట్లు భావించారు. మల్లినాథుని 
వ్యాఖ్యాన సామర్యాన్నీ, వ్యాకరణ పాండిత్య సమగ్రతనూ చూపడానికే ఇతం సుదీర్హంగా 
చర్చించవలసివచ్చింది. 


శ్లో అధరం ఖలుబింబనామకం ఫలమాఖ్యామితి భవ్యమన్వయమ్‌ 
లభతే౭_ ధరబింబమిత్యదః పదమస్యా రదనచ్చదేవదత్‌. 
(నైషధం 2వ సర్గ 24వ శ్లో.) 


ఈ శ్లోకం శ్రీహర్షుని వ్యాకరణ శాస్త్రీయ మర్మపరిజ్ఞానాన్ని వేయినోళ్ళతో 
చాటుతూ ఉంది. దీని భావం ఏమిటంటే అధరబింబం అనేపదం అధరం బింబమివ 
అనేరీతిని ఉపమితసమాసంగా కవిలోకంలో వాడబడింది. దొండపండు వంటి కింది 
పెదవి అని అర్థం బింబం ఉపమాన పదార్థాంగా అధరం ఉపమేయంగా కవులు 
వాడారు. 

శ్రీహర్నుడు అట్లాకాక అధరబింబం అనేపదాన్ని అధరంబింబం యస్మాత్‌ 
అని విగ్రహం చూపి బహు ప్రీహిగా చెప్పాడు. దేనికంటె అంటే ఏ దమయంతి కింది 
పెదవికంటె దొండపండు అధరం (నీచమయిందో) ఆ పెదవి అధరవింబం 
అనబడుతుంది. 

పూర్వకవులు చెప్పిన సమాసం ప్రకారం దొండపండు ఉపమానం కావడంవల్లనే 
- అదే - ప్రసిద్ధమనీ, పెదవి ఉపమేయంకావడంవల్ల అది అప్రధానమనీ స్పష్టం 
అవుతూ ఉంది. శ్రీహర్షుడు చేసిన సమన్వయంలో అంతకంటె ఒక విశిష్టత ఉంది. 
ఏది ప్రసిద్ధమైన బింబమో అది దమయంతి కింది పెదవికంటె నీచమైనది అని 
చెప్పడం వల్ల పెదవికే ప్రాధాన్యం లభిస్తున్నది. ఇట్లా చూపడంవల్ల కావ్యానికి ఎంతో 
శోభ చేకూరుతూజఉంది. శ్రీహర్షుడిట్లా మార్చడంలో ఒక వ్యాకరణ శాస్త్ర రహస్యం 
ఉంది. దానిని గుర్తించేకవి ఈమార్చుచేశాడు. ఎట్లా అంటే : - సమర్థః పదవిధిః 
2.1.1 అనే సూత్రంవల్ల పాణిని ఏకార్థీ భావం కల పదాలకే సమాసం ప్రవర్తిస్తుందని 
చెప్పాడు. అట్లాంటి ఏకార్థీభావ సామర్థ్యంలేనప్పుడు సమాసం చేయరాదు. ఉపమిత 
సమాసం అసమర్థసమాసమని, ఉపమానాని సామాన్య వచనైః అనే సూత్రం అర్థం 
మహాభాప్యంలో పతంజలి వక్కాణించాడు ఆ విధంగా ఉపమిత సమాసం అసమర్థ 
సమాసమయినా శాస్త్రకారుని చేత చెప్పబడడంవల్ల సాధువుగా పరిగణించాలని 
వైయాకరణులు నిర్ణయించారు. 


112 మల్లినాథసూరి జీవితము రచనలు 


పై రీతిని భాష్యకారుని సిద్ధాంతాన్ని జీర్ణించుకొన్న శ్రీహర్నుడు తన 
ప్రతిభావిశేషంవల్ల అధరబింబమనే పదాన్ని బహు ప్రీహి నాశ్రయించి సమర్థ 
సమాసంగా చూపాడు. ఇట్టి శాస్త్రీయ రహస్యాన్ని శ్లోకంలో కవి ఇమిడ్చాడు. 

“అధరంఖలు బింబనామకం పలమస్మా, ” అనేటంతవరకూ విగ్రహవాక్యాన్ని 
చూపుతున్నాడు. ఇట్లాంటి అర్థాన్ని చూపిస్తేనే అధరబింబమనే పదానికి భవ్యమైన 
అన్వయం కలుగుతుందని చెప్పాడు. ఇక్కడ భవ్యమంటే అబాధితము అని అర్థము. 
కాగా బహువ్రీహి సమాసాన్ని ఆశ్రయించినప్పుడు వృత్తఘటకాలైన పదార్థాలసంసర్గ 
సమాసమైన అన్వయం అభాధితమవుతుందని భావం. అట్లాకాక ఉపమిత సమాసాన్నే 
ఆశ్రయిస్తే పై రీతిని ఇది అసమర్థసమాసం కావడం వల్ల అన్వయం బాధితమవుతుంది. 
అంటే సమర్థః పదవిధిః అనే పాణిని పరిభాషకు భంగం కలుగుతుంది. ఇది 
నైషధశ్లోకానికి తాత్సర్యం. ఇట్లాంటి శ్లోకభావాన్ని వివరించడానికి పై వైయాకరణ 
సిద్ధాంత రహస్యాన్ని ఎరిగినవాడే కావాలి. మల్లినాథుడు అట్లాంటి ప్రతిభావంతుడు 
కావడంవల్ల పై శ్లోకానికి వ్యాఖ్య రచించగలిగాడు. 

“బహువ్రీహి సమాసేచ సతి భవ్యం అబాధితమన్వయం. వృత్తిపదార్థ 
సంసర్గలక్షణం లభతే అన్యధా అసమర్థ సమాసాశయణే సమర్థః పదవిధిరితి 
సమర్థపరిభాషాభజ్యేత.” ఈ స్థలంలో ఇతర వ్యాఖ్యాతలు శ్రీహర్షుని భావాన్ని 
(గహించలేకపోయారు. 

ఈ శ్లోకంలో అధరంఖలు - అధరం కిల అనే పాఠాలున్నాయి. ఖలు-కిల 
అనే అవ్యయాలు ఏకార్థకాలు. కాగా బహువ్రీహి సమాసాన్ని ఆశ్రయించినప్పుడే 
అన్వయం సరిపడుతుంది. అట్లాకాకపోతే అన్వయం సరిపోదు అని కవి స్పష్టపరిచాడు. 
మల్లినాథుడు దాన్ని వివరించాడు. 


శ్లో. స్వం నైషధాదేశమహో! విధాయ 
కార్యస్య హేతోరపి నానలః సన్‌ 
కిం స్థానివద్భావ మధ త్తదుష్టం 
తాద్భక్‌ కృతవ్యాకరణః పునః సః? 
(నైషధం 10వ సర్గ 136వ శ్లో) 
ద్రౌపదీ స్వయంవరానికి ఇంద్ర, అగ్ని వరుణ, యమదేవతలు నలుగురూ 
వచ్చారు. వారు నలుని రూపురేఖలు చూసి ముగ్దులయ్యారు. వీరిలో ఇంద్రుడు 


బహుశాస్త్ర వైదుష్యము 113 


దమయంతితో వివాహాన్ని కోరి ఆమె నలుని తప్ప మరెవ్వరినీ వివాహమాడదని 
తెలుసుకొని తత్యార్యార్థం నలవేషం వేసుకొన్నాడని పై శ్లోకానికి తాత్పర్యం. 

ఇక్కడ వ్యాకరణశాస్త్రం యొక్క సిద్ధాంతం పొందుబడి ఉంది. ఇంద్రుడు 
ప్రసిద్ధమైన వ్యాకరణాన్ని రచించిన వాడయినా వ్యాకరణం శాస్త్ర తత్వాన్ని గుర్తించని 
వాడయ్యాడేమో అని కవి అంటున్నాడు. “స్థానివదాదేశో౬ నల్విధౌ” అనే సూత్రంవల్ల 
ఆదేశం స్థానిధర్మాన్ని పొందుతుందనీ “అలొస్థానిగా ఉన్నప్పుడు (510816 Syllable 
ఉన్నప్పుడు) ఆదేశం స్థానిగా ఉన్నప్పుడుకూడా స్థాని ధర్మాన్ని పొందదనీ పాణిని 
సూత్రించాడు. కాని ఒకేవర్ణం స్థానిగా ఉన్నప్పుడుకూడా స్థానిధర్మాలను ఆదేశంలో 
ఇంద్రుడు అంగీకరించాడేమో! అని దుష్టం అని దీనికి అర్ధం కనిపిస్తూఉంది. అట్లే 
సః అనే పదంలో వ్యాకరణ ప్రక్రియ కనిపిస్తుంది. 'సఃఅను పదం నిష్పత్తి చూస్తే 
ఇట్లా ఉంది. “తద్‌+సు” అనే స్థితిలో 'త్యదా దీనామహ అనే సూత్రంవల్ల తద్‌’ లో 
ద్‌’ స్థానంలో ఆకారం ఆదేశంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు “త+అ+సు” = “త+సు” 
అని ఉండగా “తి కారానికి “సి ప్రవర్తించి “స+సు’ అని అయి ప్రత్యయ సకారానికి 
బుత్వమూ, విసర్గమూ ప్రవర్తించి “సః” అని సిద్ధరూపం ఏర్పడుతుంది. దీనిని కవి 
చూపి 'సఃి శబ్దం కొంత ప్రక్రియకల్లి స్థానివద్భావాన్ని అది సంపాదిస్తుందా? అది 
దుష్టం అని చెప్పాడు. ఇట్లాంటి నిగూఢ శాస్త్రార్థం చమత్మారంగా శ్రీ హర్షుడిక్కడ 
చూపాడు. పైదానికి మల్లినాథుడు విపులంగా స్పష్టంగా ఎంతో టీక వ్రాశాడు. అట్లాంటి 
కావ్యశాగస్తాల్ని వ్యాఖ్యానించడం సామాన్యంకాదు. 

కావ్యాలలో ఉన్న వ్యాకరణాంశాల్ని వివరించడమే కాకుండా మల్లినాథసూరి 
కేవలం వ్యాకరణ ప్రయోగాలకోసమే వ్రాయబడ్డ భట్టి కావ్యానికి సర్వపథీన వ్యాఖ్యనూ, 
పాణినీయానికి వ్యాఖ్య అయిన కాశికావృత్తికి బయలుదేరిన వ్యాసమనే టీకకు 
న్యాసోద్గోత మనే వ్యాఖ్యనూ రచించి తన వ్యాకరణశాస్త్ర పాండిత్యాన్ని వెల్లడించాడు. 
“పన్నగగవీ గుంఫేషు చాజాగరీత్‌” అని చెప్పినట్లుగానే ఆది శేషుని అవతారమైన 
పతంజలి వాగ్గుంఫనల్లో తనకున్న జాగరూకతను ప్రకటించాడు. “అజాగరీత్‌' అనే 
క్రియాపదాన్ని ప్రయోగించటంలోనే మల్లినాథునికి శబ్దశాస్త్రంమీద ఉండే. అధికారమూ, 
ప్రత్యేకాభిమానమూ వెల్లడవుతున్నాయి. 


IIE 


114 మల్లినాథసూరి జీవితము రచనలు 


12. న్యాయ దర్శనము 


శ్లో, కలశే నిజహేతు దండజః కిము చక్రభ్రమ కారితాగుణః 
స తదుచ్చకుచౌభవన్‌ ప్రబారుర చక్ర భ్రమమాతనోతియత్‌. 
(నైషధం 2వ సర్గ 32వ శ్లోకం) 


ఘటానికి కారణందండము దానివల్ల కలిగిన చక్రభ్రమగుణము (కుమ్మరివాని 
చక్రభమణము) కలశమందు సంక్రమించినదా? ఎందుకంటే ఆ చక్రభ్రమ ఆమె 
ఉన్నత కుచాలుగా పరిగణిస్తూ ఆమె శరీరంలోని లావణ్యప్రవాహంలో చక్రభ్రమను 
కలిగిస్తున్నది. అంటే చక్రం తిరగటాన్ని కలిగిస్తున్నది. అస్తనములందు చక్రవాక 
పక్షులనే భ్రాంతిని కలిగిస్తున్నది. అంటే ఆమె స్తనాలు చక్రవాకాల వలె అందంగా 
ఉన్నాయని భావం. 

“మవాయి కారణగుణా రూపాదయః కార్యే సంక్రామంతి ననిమిత్తగుణాః ఇతి 
తార్మికాణాం సమయేస్థితే” అని మల్లినాథుడు తార్మికుల ముఖ్యసిద్ధాంతాన్ని ఉట్టంకించి 
వివరించాడు. కార్యమునందు సమవాయికారణగుణాలే సంక్రమిస్తాయి. కాని 
నిమిత్తకారణగుణాలు సంక్రమించవు. 

వస్త్రమునందు సమవాయి కారణాలు దారములు. నిమిత్త కారణాలు దేవాంగి, 
మగ్గము, పుల్లలు మొదలైనవి. ఇక్కడదారాలు ఎట్లా ఉంటాయో వస్త్రాలు అట్లా 
ఉంటాయి. అంటే సమవాయి కారణమైన దారం గుణం వస్త్రానికి సంక్రమిస్తుంది. 
అంతేకాని నిమిత్తకారణాలయిన మగ్గం-నేతగాడు-మొదలైన వాటి గుణాలు వస్తానికి 
సంక్రమించవు. ఇది తార్మికుల సిద్ధాంతము లోకానుభవం కూడా అట్లాగే ఉంది. 
కాని దమయంతీ కుచకలశమున నిమిత్త కారణమైన దండంవల్ల కలిగిన 
చక్రభ్రమగుణాలు సంక్రమించాయా? అని కవి ఉక్రేక్షించాడు. “'చక్రభ్రమి అనే 
శ్రిష్టపదాన్ని కవి ప్రయోగించి చమత్కరించాడు న్యాయదర్శనమున మంచి 
పరిజ్ఞానమున్న మల్లినాథుడు చాల సమర్థంగా వ్యాఖ్యానించాడు. న్యాయ దర్శన 
సంబందమైన (గ్రంధిని ఇక్కడ మల్లినాథుడు అనాయాసంగా విడగొట్టాడు. 


న్యాయ దర్శనము 115 


శ్లో, _ఏతావతానన్వనుమేయ శోభికాంచీ గుణస్థానమనిందితాయాః 
ఆరోపితం యద్దిరిశేన పశ్చాదనన్య నారీ కమనీయమంకమ్‌. 
(కుమార సంభవం 1వ సర్గ 87 వ శ్లోకం) 


ఈ శ్లోకంలో కాళిదాసు పార్వతీ నితంబాన్ని వర్ణించాడు. ఈ వర్ణించడంలో 
ఒక విలక్షనత, బెచిత్యం నిండి ఉన్నాయి. ఒక శాస్త్రసంబంధమైన రహస్యం కవితలో 
చోటుచేసుకుంది. తర్మం న్యాయంలోకి పర్యవసిస్తుందని ముందే చర్చించి ఉన్నాము. 
ఆయా శాస్త్ర ప్రమాణాలు ఎరిగిన మల్లినాథుడు అద్భుతంగా వ్యాఖ్యానించాడు. 

పార్వతీ నితంబము “అనుమేయశోభి” అనుమాన ప్రమాణం చేత 
ఊహించదగిన శోభకలది. ఎట్లా అంటే-తర్వాతను ఈశ్వరుడే ఆమె కాంచీ గుణస్టానాన్ని 
తన తొడపై ధరింపచేసెను అని ఈ శ్లోక తాత్పర్యము. 

ఇక్కడ మల్లినాథుడు అనుమాన ప్రణాళికను చక్కగా చూపి ఉన్నారు. తార్మికులు 
అనుమాన రచన ఇట్లా చేస్తారు - పర్వతో వహ్నిమాన్‌ ధూమాత్‌ యన్నైవం తన్నైవం 
యథాహ్రదః ఇట్లాంటి తార్మికరీతిని అనుసరించి మల్లినాథుడు కూడా అనుమాన 
రచన చేశాడు. గిరిజా నితంబ బింబం విశ్వాతి శాయి సౌందర్యం - 
గిరిశాంకారుఢత్వాద్య్యతి రేకేణ నార్యంతర నితంబ బింబవత్‌ పవిపక్షే హేత్వానుక్తి 
రేవచాధికా దాక్షాయణి నితంబ బింబ స్యతు పక్షసపక్షయో రన్యతర భావానతి 
వృత్తేర్నిషలంక మనుమాన మిత్యల మస్థాన సంరంభేణ అని మల్లినాథుడు సరసంగా 
వివరించాడు. 


మీమాంసా దర్శనము 


శ్లో, _ విశ్వరూపకలనా దుపపన్నం తస్యజైమిని మునిత్వము దీయే 
విగ్రహం మఖభుజామ సహిష్టుర్వర్థతాం మదశనింసనినాయ. 
(నైషధం 5వ సర్గ 89వ శ్లోకం) 


నారదుడు దేవలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి చూశాడు. అప్పుడు దమయంతీ 
స్వయంవర ప్రసంగాన్ని తెచ్చి నారదుడు తనకు కలహ భోజనం లేనందువల్ల 
ఖేదపడుతున్నానని చెప్పాడు. ఇది సందర్భం. అప్పుడు ఇంద్రుడు ఇట్లా పలికాడు. 


116 మల్లినాథసూరి జీవితము రచనలు 


“నాకు సోదరుడైన ఉపేంద్రుడు నాకు రక్షణచేస్తూ ఉండగా యుద్ధభీతి 
నాకులేదు. అని ఆ సందర్భమున ఉపేంద్రునికి జైమిని మునిత్వం లభించింది అన్నాడు. 
ఉపేంద్రుడు జైమిని ఎట్లావుతాడు? ఇదీ మరో గ్రంథ గ్రంథి. దీనిని కూడా మల్లినాథుడు 
తన అశేష శేముషీ విశేషంతో, అపార మీమాంస దర్శన పాండిత్యంతో 
వ్యాఖ్యానించాడు. 

ఉపేంద్రుడు 'విశ్వరూకలనంి చేశాడు అంటే అన్ని యుద్దాలు సాక్షాత్మరించు 
కొన్నాడు. మత్స్యకూర్మాధ్యవతారాలు ధరించాడు. అట్లే దేవతలకు ఉపేంద్రుడు విగ్రహం 
ఓర్చడు. అంటే రాక్షసునితో విరోధం ఓర్చడు. కాబట్టే -మత్‌ -అశనిమ్‌ = మదశనిమ్‌ 
= నావజ్రాయుధాన్ని వ్యర్థం చేశాడు. రాక్షస సంహారం తానే చేసి నాకు భారం 
తగ్గించడం వల్ల నా వజ్రాయుధం వ్యర్థమయింది. 

జైమిని కూడా ఈ పనిచేశాడు. ఎట్లా అంటే : - విశ్వరూప శబ్దానికి సూత్రం 
అని అర్థం. కాగా 12 అధ్యాయాలున్న పూర్వ మీమాంసా సూత్రాలను జైమిని 
రచించాడు. అందువల్ల 'విశ్వరూపకలనం” ఉభయత్రాసమానము. జైమిని దేవతలకు 
విగ్రహాన్ని అంగీకరించడు. అంటే దేవతలకు శరీరముందనడం ఒప్పుకోడు. 
“మంత్రమూ-హనిస్సును అగ్నిలో విడవడం” అనే ఈ రెండూ కలిసే దేవత. అంతేకాని 
మనుష్యులకువలె దేవతలకు కరచరణాది అవయవసహిత శరీరంలేదు. అని జైమిని 
అభిప్రాయం. ఇదిపూర్వ మీమాంసా సిద్ధాంతం. “దేవతలకు విగ్రహ అసహనము” 
ఉభయత్రా సమానము. వజహస్త-వజ్రబాహుః మొదలైన వైదికపదాలు ఇంద్రునికి 
హస్తాలు-ఆ హస్తంలో వజ్రం ఉన్నట్లు చెబుతున్నాయి. దానినిబట్టి ఇంద్రునికి 
శరీరమున్నట్లు కానిస్తుంది. కాని అది సరికాదు. ఆ వాక్యాలు అర్థవాదాలు. అంటే 
వాటికి “స్వార్థమున” తాత్పర్యంలేక కేవలం దేవతల్ని పొగిడేవి మాత్రమే. కాగా 
“అశనికి” “వ్యర్థతాకల్పనం” కూడా ఉభయసాధారణము. పై అంశాల్ని బట్టి చూస్తే 
ఇంత గంభీరమైన భావమున్న ఈ శ్లోకాని పూర్వ మీమాంసా శాస్తానుసారంగా 
సమన్వయాన్ని మల్లినాథుడు చేశాడు. ఇట్లాంటి పూర్వమీమాంసా సిద్ధాంతాలు నైషధంలో 
అనేక స్థలాలలో ఉన్నాయి. వాటినన్నిటినీ మల్లినాథుడు చక్కగా వివరించాడు. 


శ్లో ప్రతివరణమశీర్ణ జ్యోతి రగా హితానాం 
విధివిహిత విధిజ్షైః సామిధేనీరథీత్య 


న్యాయ దర్శనము 117 


కృతగురు దురితాఘధ్వంస మధ్వర్యువర్ర్యై 
ర్షుతమయముపలీఢే సాధు సాన్నాయమగ్నిః 
(మాఘం 11వ సర్గ 41వ శ్లోకం) 
ప్రతి గృహంలోనూ అగ్నిహోత్రశాలల్లో శాస్రోక్త ప్రకారం నాలుగు స్వరాలతోనూ 
సామిధేనీ మంత్రాలు చదువుతూ చేసిన మహా పాపాలన్నీ పటాపంచలయ్యేటట్లు అధ్వర్యు 
శ్రేష్టులు సాన్నాయాన్ని వేలుస్తుండగా అగ్నిహోత్రుడు ఆస్వాదిస్తున్నాడని భావం. 
అగ్ని ప్రజ్వలనానికి పఠించే “ప్రతోవాజా' మొదలైన మంత్రాలకు సామిధేని 
మంత్రాలనిపేరు. ఇక్కడ సామిధేనీ శబ్దం చేత “యాజ్యాపురోమ” వాక్యాది మంత్రాల్ని 
కూడా గ్రహించాలి. *“ఐంద్రం దధ్యమమావాస్యాయామైంద్రం పయో౭ మా 
వాస్యాయాంి అమావాస్యనాడు పెరుగుతో ఇంద్రుని గురించి హోమంచేయాలి అనే 
ఈ వ్యాక్యాలతో విధించబడ్డ “దధిపయస్సులకు” సాన్నాయ్యమని పేరు. 

ఈ కావ్యంలో ముందు చంద్రాస్తమయాన్ని వర్ణించి తరవాత ప్రఖ్యాతకాలాన్ని 
వర్ణించడంవల్ల అమావాస్య కాదనటం స్పష్టం అమావాస్యనాడు విధించబడ్డ సాన్నాయ్య 
హోమం శుక్ల పక్షంలో చేసినట్లు చెప్పడం శాస్త్రవిరుద్ధం. కాబట్టి ఇక్కడ మాఘ కవి 
సాన్నాయ్య శబ్దాన్ని సామాన్య హవిర్మాత్ర పరంగా ప్రయోగించినట్లు గ్రహించాలి. 
శబ్ధకౌస్తుభంలో “అపాయ్య, సాన్నాయ్య, నికాయ్య, ధాయ్యమాన, హవిర్నివాస 
సామిదేనీషు” 3.1.26 సూత్రవ్యాఖ్యానంలో “సాన్నాయ్య” శబ్దాన్ని యథా శ్రుతగ్రాహి 
అయిన మాఘుడు హవిర్మాత్ర పరంగానే ప్రయోగించాడు. ఇక్కడ మాత్రం దధిపయో 
విషయక మెందువల్ల కాదని ప్రశ్నించకూడదు. చంద్రాస్తమయ వర్ణనపూర్వకంగా 
సూర్యోదయాన్ని వర్ణిస్తూ అందులో పఠించడంవల్లా, కృష్ణపాద్యమి విషయం కావడం 
వల్లా ఈ దధిపయో యోగమక్కడ సంభవించదు. హవిర్విశేష వాచకమైన 'సాన్నాయ్య'” 
శబ్దం సామాన్య హోమపరంగా కాని విశేషాంతరంగా కాని బోధ్యమని భట్టోజీ 
దీక్షితులు కూడా చెప్పారు. అగ్నిహోత్రానికి ఒక్కడే బుత్విజుడైనా ప్రతి గృహంలోనూ 
అందరూ అగ్నిహోత్రాలుచేస్తూ ఉండటం వల్ల ఇక్కడ అధ్వర్యులని బహువచనం 
వాదబడింది. ఇక్కడ మల్లినాథుని వివరణ చాలా బాగుంది. 


118 మల్లినాథసూరి జీవితము రచనలు 


వైశేషిక దర్శనము 


శ్లో. “అప్యనారభమాణస్య విభోరుత్సాదితాః పరైః 

ప్రజంతి గుణతామార్థః శబ్దా ఇవ విహాయసః.” 

ఈ శ్లోక వ్యాఖ్యానంలో మల్లినాథుని వైశేషికదర్శనంలోని వైదుష్యం చూడవచ్చు. 

జయేచ్చగల సమర్షుడైన రాజు తానే కార్యాలను ప్రారంభించకపోయినా 
ఇతరులచేత ఆ కార్యాలు చేయించి విభువైన ఆకాశం అంటే సర్వత్రా వ్యాపించేదైన 
ఆకాశము - స్తబ్దమైన దైనా తాను శబ్దగుణత్వాన్ని ఎట్లా పొందుతుందో అట్లాగే రాజు 
సర్వార్థాలను పొందుతాడని భావం. 

“శ్రోత్ర గ్రాహ్యౌాయో౭_ర్థః సశబ్దః” (2-2-21); “పరిశేషాల్లింగ మాకాశస్య” 
(2-1-2) మొదలైన వైశేషికసూత్రాలతో శబ్దాకాశాల్ని గురించి కణాదమహర్షి చెప్పాడు. 
శ్రోత్రం అంటే చెవిచే గ్రహించబడే గుణం గలది శబ్దము. శబ్దానికి ఆశ్రయం 
ఆకాశం. శబ్దం ధ్వన్యాత్మకం, వర్ణాత్మకం అని రెండు విధాలు. మృదంగం మొదలైన 
వాటినుంచి పుట్టిన శబ్దంధ్వన్యాత్మకము. సంస్కృతం, తెలుగు మొదలైన భాషారూపమైనది 
వర్ణాత్మకము. భేరీదండ సంయోగం కలిగేటప్పుడు ఖేర్యాకాశ సంయోగంచేత 
ధ్వన్యాత్మకమైన శబ్దం పుడుతుంది. వీచీ తరంగ న్యాయంవల్ల కానీ, కదంబ 
ముకుళన్యాయం వల్లకానీ ఇట్లా పుట్టిన శబ్దాలనుంచి శబ్దసంతానాలు ఉద్భవిస్తే (శ్రోత్ర 
శష్ముల్యవచ్చిన్నమైన ఆకాశం గ్రహించడంవల్ల మనము వాటిని వినగలుగుతున్నాము. 
సర్వత్రా వ్యాపించి సర్వమూర్త ద్రవ్య సంయోగం కలిగి ఉన్న శూన్యపదార్దానికి 
ఆకాశమని పేరు. “శష్ములి” అంటే చెవికి ముందుభాగం. శ్రవణవివరసంజ్ఞకమైన 
అంటే చెవిలోని రంధ్రరూపమైన ఆకాశమే శ్రోత్రం. ఈ విధంగా ఆకాశం స్తబ్దంగా 
ఉండేదైనా శబ్దప్రవాహానికి కారణంకావడంవల్ల ఇందులో ఈ విధంగా చెప్పబడి 
ఉంది. మల్లినాథుని వివరణలేకపోతే ఇది అర్ధంకాదు. 


సాంఖ్య దర్శనము 


శ్లో ఉదాసితారం నిగృహీత మానసై 
ర్భహీత మధ్యాత్మదృశా కథంచన 


న్యాయ దర్శనము 119 


బహిర్వికారం ప్రకృతేః పృథగ్విదుః 
పురాతనం త్వాం పురుషంపురావిదః. 
(మాఘం 1వ సర్గ) 


నారదుడు చేసిన శ్రీకృష్ణస్తవము. పూర్వతత్వజ్ఞులైన కపిలుడు మొదలైన 
మహర్షులు సంయమచిత్తంతో ఆధ్యాత్మిక దృష్టితో క్రియాశూన్యుడూ, మహదాది 
వికారాలకంటె విలక్షణుడూ, సత్వరజస్తమో గుణాత్మిక అయిన ప్రకృతకంటె వేరైనవాడూ 
అయిన పురాణపురుషుడూ నీవే అని చెబుతున్నారు. 

మూల ప్రకృతి రవికృతిర్మహదాద్యాః ప్రకృతి వికృతయః, సప్తషోడశకశ్చ 
వికారోన ప్రకృతిర్నవికృతిః పురుషః (కారిక 3) 

మూలప్రకృతి, మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, 
పంచకర్మేంద్రియాలు, పంపమహాభూతాలు, మనస్సు ఇవి 24 తత్త్వాలు ప్రకృతి 
వికృతులకు భిన్నుడూ, కూటస్టుడూ, నిత్యుడూ, పరిణామ శూన్యుడూ అయినవాడు 
పురుషుడు (పరమాత్మ) అని సాంఖ్యకారికలో ఉంది. 'అజామేకాం లోహిత శుక్షకృష్ణామ్‌” 
అని (శ్రుతికూడా ఇట్లాగే చెబుతూ ఉంది. “అజి అంటే పుట్టుక లేనిదీ, “ఏకి అంటే 
సజాతీయద్వితీయరహితా, 

లోహిత శుక్ల కృష్ణవర్ణా అయినది ప్రకృతి. సత్వరజస్తమో గుణాత్మిక. రాగాత్మకం 
కావడంచేత ఎజ్జినిది రజోగుణం. ్రకాశాత్మకం కావడంచేత తెల్లనిది సత్వగుణం 
అవరణాత్మకం కావడం చేత నల్లనిది తమోగుణము. ఈ త్రిగుణాత్మిక అయిన 
ప్రకృతికంటె వేరైనవాడు పురుషుడు. అంటే పరమాత్మ అని సాంఖ్య ప్రవచనం. 

మల్లినాథుని వ్యాఖ్య ఇక్కడ చూస్తే అతనికిగల సాంఖ్య దర్శన పాండిత్యం 
అర్థమవుతుంది. వ్యాఖ్యలేకపోతే ఈ సమన్వయం మనకర్థంకాదు. 


యోగ దర్శనము 


శ్లో, _సర్వవేదిన మనాది మాస్థితం దేహినామపి జిఘృక్షయా వపుః 
క్లేశ కర్మఫలభోగ వర్ణితం పుంవిశేషమముమీశ్వరం విదుః 
(మాఘం 14వ సర్గ 62వ శ్లోకం) 


120 మల్లినాథసూరి జీవితము రచనలు 


అది భీష్మస్తవము, ఆది శూన్యుడూ, సర్వజ్ఞుడూ, జీవులను అనుగ్రహించడం 
కోసం దేహం ధరించినవాడూ, క్లేశకర్మఫలాలూ, వాటిభోగాలూ లేనివాడూ అయిన 
పురుష విశేషునే ఈశ్వరునిగా యోగులు నిరూపిస్తున్నారు. శ్రీమత్సతంజలి మహర్షి 
యోగదర్శనంలో ఇట్లా సూత్రించాడు. 

సూ. అవిద్యాస్మితా రాగద్వేషాభినివేశాః పంచక్షేశాః (2.3) అవిద్య, అస్మిత, 
రాగము, ద్వేషము, అభినివేశము అనేవి 5 శ్లోకాలు. 

సూ. “అనిత్యా శుచి దుఃఖానాత్మను నిత్యశుచి సుఖాత్మ ఖ్యాతి రవిద్యా.” 
(2.5) అనిత్యమైన వస్తువులపై నిత్యత్వబుద్ధీ, శుచిలేని వాటిపై శుచిత్వబుద్దీ, దుఃఖంపై 
సుఖత్వబుద్ధీ, అనాత్మంపై ఆత్మత్వబుద్ధీ, కలిగిఉండటమే అవిద్య. 

సూ. దృగ్గర్వనయో రేకాత్మతేవాస్మితా (2.6) “దృక్కు” అంటే చూసేవాడు 
ద్రష్ట. దర్వనమంటే చూడటానికి కారణమైనది. బుద్ధి. ఈ రెండింటికీ భేదంలేనిదే 
ఏకాత్మతా బుద్ది. “అస్మిత.” 

సూ. సుఖానుశయీ రాగః (2.7) సుఖమూ, దాని సాధనమూ వీటిపైనగల 
తృష్ట-రాగము. 

సూ. దుఃఖానుశయీ ద్వేషః (2.8) దుఃఖాలను ప్రతిఘటించాలనే క్రోధమే 
ద్వేషము. 

సూ. స్వరసవాహే విదుసో౭ పి తధారూఢే౭ భినివేశః (2.9) పూర్వజన్మ 
సంస్మారంవల్ల పండితునిలో కూడా ప్రసిద్ధమైన మరణాది భయమే అభినివేశము. 

సూ. క్లేశమూలమ్‌ కర్మాశయోదృష్టాదృష్ట జన్మవేదనీయఃజ (2.12) వర్తమాన 
జన్మము దృష్టము. భవిష్యత్‌ జన్మము అదృష్టం. ఈ జన్మల భోగమూలంచేత 
తెలియదగినదీ, క్లేశమూలమైనదీ అయిన పుణ్యాపుణ్యరూపము కర్మాశయము. 


సూ. సతిమూలే తద్విపాకో జాత్యాయుర్చోగాః (2. 18) 


క్లేశంతో కూడిన కర్మాశయము విపాకఫలానికి కారణమవుతుంది. జాతి 
(జన్మము), ఆయువు (జీవకాలం), భోగం (సుఖదుఃఖాద్యనుభవము,), అని విపాకము 
మూడువిధాలు. 

సూ. క్షేశకర్మ విపాకాద్యై రపరామృష్టః పురుష విశేష ఈశ్వరః (1-24) ఇట్లాంటి 
అవిద్యాదులైన క్లేశాలూ, పుణ్య పాపకర్శలూ, తత్భలాలైన జాతిభోగాది విపాకాలూ, 
వాటిని వెంబడించే ఆశయాలూ (వాసనాప్రపంచం.) వీటిచే మూడు కాలాల్లోనూ 


న్యాయ దర్శనము 121 


స్పృశించబడని పురుష విశేషుడే ఈశ్వరుడనే యోగదర్శన సిద్ధాంతాన్ని మల్లినాథుడు 
ఇక్కడ సప్రమాణంగా వివరించాడు. 


వేదాంత దర్శనము 


3కి 


ఉదీర్ణరాగ ప్రతిబోధకం జనై 
రభృక్ష్య మక్తుజ్ఞతయాతిదుర్గమమ్‌ 
ఉపేయుషా మోక్షపథం మనస్విన 
స్వమగ్రభూమి ర్నిరపాయ సంశ్రయాః 
(మాఘం 1వ సర్గ 52వ శ్లోకం) 


చోరాది బాధలతో కూడిన దుర్గమారణ్యంలో ఉన్న బాటసారికి అపాయ 
రహితమైన స్థానంవలె సంసార విషయక రాగద్వేషాలతో ప్రతిబంధకమై చేరడానికి 
దుర్గమమైన మోక్షమార్గాన్ని ప్రవేశించిన పరిశుద్ధ మనస్సు కలవానికి పునరావృత్తి 
రహితమైన గమ్యస్థానం “నీవే” అని నారదుడు శ్రీకృష్ణుని గురించి చేసిన స్తోత్రము. 

శ్రీకృష్ణుడే మోక్షస్థానమనీ, అతణ్జి చేరినవారికి పునరావృత్తిలేదని భావం. 

“తమేవ విదిత్వా౭ తి మృత్యుమేతి నా౭_ న్యః పంథావిద్యతే£[ యనాయ” 
(శ్వేతాశ్వతరోపనిషత్తు) మోక్షాన్ని కోరేవాడు ప్రత్యగభిన్న పరబ్రహ్మాన్ని తన స్వరూపంగా 
తెలుసుకొని మృత్యువుని దాటుతాడు. స్వస్వరూప ప్రాప్తికి జ్ఞానమొక్కటి దప్ప వేరే 
మార్గం లేదు. పరబ్రహ్మప్రాప్తే మోక్షం. “నన పునరావర్తతే” అట్లాంటి బ్ర హ్మైక్యాన్ని 
పొందినవాడు తిరిగి సంసారబంధాల్లో చిక్కుకోడని ఉపనిషత్తలు చెబుతున్నాయి. 

మల్లినాథుడు ఉపనిషత్తులను ఉదాహరించి తన వేదాంత దర్శన వేతృత్వాన్ని 
చక్కగా వెల్లడించాడు. 
అలంకార శాస్త్రం : 

మేఫుసందేశం 1వ సర్గ 67వ శ్లోకం. దీనికి వ్యాఖ్యానం వ్రాస్తూ 
అనుకూలనాయకుని - స్వాధీనపతికను మల్లినాథుడు మనకు పరిచయం చేస్తాడు; 
“అత్రకైలానస్యానుకూల నాయకత్వ మలకాయాశ్చ స్వాధీనవ తికాఖ్య 
నాయికాత్వంచధ్వన్యతే” ఏకాయతో౭ ను కూలఃస్యాత్‌ 'ఇతి ప్రియోపలాలితా నిత్యం 
స్వాధీపతికామతా” ఇతి చలక్షయంతి, ఉదాహరన్తిచ, “లోలయన్నలక ప్రాంతాన్‌ 


122 మల్లినాథసూరి జీవితము రచనలు 


రచయన్‌ పత్రమంజరీః ఏకాం వినోదయత్మాంతాం ఛాయాపదనువర్తతే ఇతి ఎంతో 
సుకుమారంగా వివరించాడు. 


మేఘ సందేశం 1వ సర్గ 50వ శ్లోకం : 


అన్ని చోట్లా “ఇవి శబ్దం ఉపమావాచకంకాదు. అయినా కొందరు ఇవశబ్దం 
కనపడగానే అది “ఉపమా” అని (భ్రమపడుతున్నారు అని ఆ సందర్భాన్ని మల్లినాథుడు 
మనకు చూపుతున్నాడు. “ముక్తాహారమివ' - ముక్తాహారమా అన్నట్లుగా (ప్రేక్షిప్యంతే 
చూడగలరు. “అత్రాత్యంత నీలమేఘ సంగతస్య ప్రవాహస్య భూకంఠ ముక్తాగుణత్వే 
నోత్రేక్షణాదు త్రేక్షేవేయమితీవ శబ్దే వ్యజ్యతే. నిరుక్తకారస్తు-తత్ర తత్రోపమా యత్ర 
ఇవ శబ్దస్యదర్శనమ్‌, ఇతీవ శబ్దదర్శనాత్‌ అత్రా-ప్యుపమైవేతి బ(భామ. అని 
నిరుక్తకారుని అవివేకాన్ని ఎత్తిచూపాడు. అంతేకాక “మన్యేశంకే ధ్రువం నూనం 
ప్రాయ ఇత్యేవమాదయః ఉత్రేక్షా వాచకాః శబ్దాః ఇవ శబ్లో౭ పి తాద్భశః” అని 
ఉతేక్షావాచకపదాల్లో “ఇవి కూడా ఉంది. ఈ విషయాన్ని గమనించకపోవడం 
నిరుక్తకారుని ప్రమాదంగాని, బభ్రమకాని కాకతప్పదు. 
మేఘసందేశం 1వ సర్గ కి4వ శ్లోకం : 

ఉజ్జయినీ ప్రదేశంలో “వత్సరాజైన ఉదయనుడు ప్రద్యోతుని ప్రియపుత్రిక 
వాసవదత్తను హరించాడు. ఇక్కడే ప్రద్యోతుని బంగారు తాళవృక్షవనం ఉండేది. 
నళగిరి అనే ఏనుగు కట్టుకొయ్యను ఊడబెరికి యథేచ్చగా తిరిగేది” అని ఈ విధంగా 
పూర్వకథా కోవిదులైన వృద్దులు ఇంటికివచ్చిన దూరదేశపు బంధువుల్ని వినోదింపచేస్తారు 
అని వివరిస్తూ మల్లినాథసూరి ఇది భావి కాలంకార మవుతుంది. అని చెబుతాడు. 
తదుక్తమ్‌ - అతీతానాగతం యత్ర ప్రత్యక్ష ల్వేన లక్ష్యతే అత్యద్భుతార్థకథనాత్‌ భావికం 
తదుదాహృతమ్‌” ఇతి. ఏదో చాలా ఉంది అనుకొనేచోట అందరూ విపులంగా 
వివరిస్తారు. పెద్దగా వ్యాఖ్యానిస్తారు. కాని మల్లినాథుడు చిన్నవిషయాల్లో కూడా 
సుకుమారం భావాన్ని పరిశీలించి మనోహరమైన వివరణ చేస్తాడు. భావి కాలంకారం 
ఇక్కడ ఎంత సుకుమారంగా సుందరంగా “ఇత్యాగంతూన్‌ రమయతిజనో యత్ర 
బంధూనభిజ్ఞః” అనే దాల్లోంచి (గ్రహించాడో చూస్తే మల్లినాథుని ప్రతిభ 
గోచరమవుతుంది. 

మల్లినాథసూరికి అలంకారశాస్త్రంలో కూడా ప్రగాఢమైన వ్యుత్పత్తి ఉంది. దానికి 
అతని వ్యాఖ్యానాలే తార్మాణం. 


న్యాయ దర్శనము 123 


మమ్మటుడూ, రుయ్యకుడూ, దండీ, జయదేవుడూ వామనుడూ, విద్యానాథుడూ 
మొదలైన వారందరూ అలంకారాలన్నీ వేరువేరుగా నిర్వచించారు మల్లినాథుడు తన 
వ్యాఖ్యానాల్లో ఏదో ఒక్కరి నిర్వచనాలనుగాక అందరి లక్షణాల్నీ భిన్నభిన్నస్థలాల్లో 
ఉదాహరించాడు. భోజుని ఒక్కచోట, మరోచోట సింగభూపాలుని స్మరించాడు. 
ఆలంకారి కులందరికీ ఉచిత మర్యాదలిచ్చి గౌరవించాడు. 

“వాగర్ణా వివసంపృక్తా” అనే శ్లోకంలో ఉపమాలంకారం చెప్పి ప్రతాపరుద్రయ 
శోభూషణ లక్షణం ఉదాహరించాడు. 

విద్యానాథుడూ, మమ్మటుడూ మొదలైనవారందరూ ఉట్రేక్షాలంకార లక్షణాన్ని 
నిర్వచించినవారే. కాని మల్లినాథుడు “అస్త్యుత్తరస్యామ్‌” అనే శ్లోకంలో ఉత్రేక్షా 
లంకారముందని చెప్పి దానికి అలంకార సర్వస్వంనుంచి లక్షణం పేర్కొన్నాడు. 

ఇట్లా వివిధ లాక్షిణికుల లక్షణాలను విభిన్న స్థలాల్లో పేర్కొనడం కేవలం 
పాండిత్య ప్రదర్శనంకోసమే అని భావించడం సబబుకాదు. ఎందుకంటే కొందరు 
అలంకారికులు కొన్ని అలంకారాల సూక్ష్మాతిసూక్ష్మ భేదాలను అంతగా వివరించలేదు. 
మల్లినాథుడు అలంకారాలలోని అతిసూక్ష్మ భేదాలను కూడా గుర్తించగల 
ప్రతిభావంతుడు కావడంవల్ల ఆయా సూక్ష్మి భేదాల్ని విశిష్టంగా చెప్పిన అలంకారికుల 
లక్షణాలనే ఆయా సందర్భాలలో అతడు చెప్పాడు అనుకోవాలి. 


దినేదినే సాపరివర్ధమానా 
లబ్లోదయా చంద్రమసీవ రేఖా 
పుపోష లావణ్యమయాన్‌ విశేషాన్‌ 
జ్యోత్సాంతరాణీవ కళాంతరాణి. 


ఈ శ్లోకంలో పార్వతీదేవి చంద్రరేఖవలె దినదినాభి వృద్ధి చెందుతూందని 
వర్ణింపబడింది. అందువల్ల ఇది ఉపమాలంకారమని చెప్పి ఎవరి లక్షణాన్నో 
ఉదాహరించవచ్చు. కాని అట్లా చెప్పి ఊరుకోవడం అలంకారశాస్త్రంతో గాఢ 
పరిచయమున్న మల్లినాథుని మతంకాదు. అతడు ఇక్కడ ఆచార్య దంది లక్షణాన్ని 
పేర్కొన్నాడు. దండి తన కావ్యాదర్శంలో ఉపమాలంకార సూక్ష్మాతిసూక్ష్మ ప్రభేదాలను 
చెప్పి ఉన్నాడు. 'అనేకేవి శబ్బాలుంటే 'వాక్యార్థాపమ' అని పేర్కొన్నాడు. ఈ శ్లోకంలో 
ఆ లక్షణం ఉందని మల్లినాథుడు పేర్కొంటూ “ఇయమనేకేవ” శబ్బం 
వాక్యార్లోపమేత్యాహ దండీ తల్లక్షణంతు. 


124 మల్లినాథసూరి జీవితము రచనలు 


వాక్యార్థేనైవ వాక్యార్థఃకో౭ వియద్యుపమీయతే 
ఏకానేకేవ శబ్దత్వాత్‌ సావాక్యార్గోపమామతా 
అని వివరించాడు. 
అలంకార శాస్తమర్యాదల్ని చక్కగా ఆకళించుకొన్నాడు కాబట్టి మల్లినాథుడు 
శ్లేష శబ్దశక్తి మూలధ్వని, వాచ్యసిద్ధ్యంగాది నిరూపణ సందర్భాలలో ఎక్కడా పొరపాటు 
పడడు. 
మల్లినాథుడు ధ్వనికీ, గుణీభూత వ్యంగ్వానికీ ఉన్న భేదాన్ని కూడా స్పష్టంగా 
కుమారసంభవంలో కింది శ్లోకంలో ఎట్లా వివరించిందీ చూద్దాం. 


కుబేరగుప్తాం దిశముష్టరశ్మా 
గంతుం ప్రవత్తే సమయం విలంఘ్య, 
దిగ్ధక్షిణా గంధవహం ముఖేన 
వ్యలీకనిశ్వాస మివోత్ససర్ద. 
వసంత విజృంభణాన్ని కవి వర్ణిస్తున్న సందర్భం ఇది. సూర్యుడు ఉత్తర దిక్కుకు 
పోతూండగా దక్షిణదిక్కు దుఃఖంతో నిట్టూర్చినట్లు గాలి వీచిందని దీని భావం. ఇక్కడ 
శబ్ద శక్తిమూలకమైన అర్భాంతరం కూడా ఉంది. అయితే ఆ వ్యంగ్యార్థం వాచ్యమైన 
ఉత్రేక్ష సిద్ధించడానికి సాధకం కావడంవల్ల ఇది ధ్వనికాక వాచ్య సిద్ధ్యంగంగా 
వ్యవహృతమవుతూ ఉంది. 
మల్లినాథుడు ఇతరాలంకార శంకా నివృత్తిచేస్తూ సహేతుకంగా ఈ విషయాన్ని 
ఉపపాదిస్తాడు అతని వ్యాఖ్యానం. 
అహత్రో(త్రేక్షాలంకారః సచ సమాసోక్తి రేవేయ ముత్రేక్షాను ప్రనిష్టేతి 
శంకనీయమ్‌. కేవల విశేషణ సామర్భాదేవ అప్రస్తుత ప్రతీతా సోత్తిష్టతే. అత్రతు 
దక్షిణేతి సామర్థ్యాదపి నాయికా ప్రతీయతే నచ శ్లేష ఏవ ప్రకృతాప్రకృత విషయః. 
ఉభయశ్లేషే శ్లిష్టవిశేష్యానంగీ కారాత్‌. తస్మాత్‌ శబ్ద శక్తిమూలో౭._ యంధ్వనిః. సచవ్యళీక 
నిశ్వాస రూపచేతనధర్మ సంభావనార్థం దక్షిణస్యదిశః నాయికయా సహభేదమా 
పాదయన్‌ భేదేఅభేద లక్షణాతి శయోక్యుపజీవనం. నిశ్వాసమివేతి వాచోత్రేక్షాం 
నిర్వహతీతివాచ్యం సిద్దంగభూత ఇత్యుత్సశ్యామః. 
ఇంక బెచిత్య చర్చ మల్లినాథుడెట్లా చేసిందీ పరిశీలిద్దాం. 


న్యాయ దర్శనము 125 


శ్లో ఏవం వాదిని దేవర్నా 
పార్య్వే పితురథో ముఖి 
లీలా కమలపత్రాణి 
గణయా మాస పార్వతీ 


ఈ శ్లోకం కుమారసంభవ కావ్యంలోనిది. ఎందరో దీన్ని వ్యాఖ్యానించారు. 
చాలామంది లజ్ఞా భావ ధ్వనికి దీన్ని ఉదాహరించారు. కాని మల్లినాథుడు ఈ శ్లోకంలో 
“అవహిత్తా' భావ ధ్వనిని పేర్ళొన్నాడు. వాస్తవంగా అధోముఖత్వంలో వ్యక్తమయ్యే 
లజ్ఞాభావం కన్నా లీలాకమలపత్రగణనరూప ప్రధాన క్రియచేత అభివ్యక్తమయ్యే 
“అవహిత్తా భావానికే” ప్రాధాన్యమివ్వడంలో ఎంతో బెచిత్యం ఉంది. 


శ్రుతులు 


యజ్ఞానికి దక్షిణవలె దిలీపునికి సుదక్షిణాదేవి పత్నిగా ఉందని కాళిదాసు 
చెప్పాడు. యజ్ఞానికి దక్షిణ భార్య అనడానికి జేద ప్రామాణ్యాన్ని చూపిస్తూ మల్లినాథుడు 
“యజ్ఞోగంధర్వన్తస్య దక్షిణా అప్సరసఃా, “తేనక్షంతే దక్షిణాం ప్రతిగృహ్య” అనే శ్రుతి 
వాక్యాలనెంతో సందర్భశుద్ధిగా ఉదాహరించాడు. 

కుమారసంభవం ౩వ సర్గ 7వ శోకం మల్లినాథుడు వ్యాఖ్యానించినతీరు 
పరిశీలించదగినది. ఇంద్రుడు మన్మధుని పిలిపించగా మన్మథుడు “ఏ యేకపరల్నీని 
నీకు స్వాధీనం చేయాలి!” అని ప్రశ్నిస్తాడు. ఆ సందర్భంలో మల్లినాథుడు ఇంద్రుని 
శీలాన్ని బయటిపెడతాడు. “త్వదర్ధ పతివ్రతామపి ప్రతాదృృంశయిష్యామీ త్యర్థః. 
ఏతచ్చేంద్రస్య పారదారికత్వాదుక్తమ్‌. తథాచ [శ్రుతిః “అహల్యాయై జారః” ఇతి. అని 
శ్రుతిప్రామాణ్యాన్ని చూపించాడు. అధికారులలో ఉండే బలహీనత పరిజనానికి ఎట్లాంటి 
అలుసు ఇస్తుందో దీనిలో మన్మధుని సాహసవచనాలు వెల్లడిస్తున్నాయి. 

రఘువంశం 2వ సర్గ 1వ శ్లోకంలో “జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం” 
అనేచోట కవి సుదక్షిణాదేవి పట్ల “భార్య” మొదలైన శబ్దాలు వాడకుండా “జాయా” 
శబ్దం వాడటంలోని సారస్యాన్ని మల్లినాధుడు ఇట్లా వివరిస్తాడు. త్వరలో సుదక్షిణాదేవి 
కుమారుణ్ణి కంటుందనే భావాన్ని 'జాయా” శబ్దం స్ఫురింపజేస్తూ ఉందంటూ “జని 
ప్రాదుర్చావే” పతిర్దాయాం సంప్రవిశతి గర్భో భూత్వేహమాతరం, తస్యాం 
పునర్నవోభూత్వా దశమే మాసి జాయతే” “తజ్ఞాయా జాయా భవతి, యనస్యాం 


126 మల్లినాథసూరి జీవితము రచనలు 


జాయలేపునః” అని ఐతరేయ బ్రాహ్మణంలోని వాక్యాలు ఉదాహరించాడు. సుదక్షిణాదేవి 
“జాయ” కాబోతున్నదనె ధ్వనిని మనకు చూపాడు. 
ధర్మశాస్త్రము : 

కుమార సంభవములో మైనాక జన్మ వృత్తాంత సార్ధక్యాన్ని వివరిస్తూ 
మల్లినాథుడు “పితా నజ్ఞాయతే యస్యా, భ్రాతా యది నవిద్యతే. నోపయెచ్చేత్తుతాం 
కన్యాం, ధర్మలోప భయాత్‌ సుధీ “యస్యాస్తు నభవేద్రాతా, నవిజ్ఞాయేత వాపితా, 
నోపయేచ్చేత తాం ప్రాజ్ఞః, పుత్రికా ధర్మశంకయా!” ఇత్యబ్రాతృకకన్యా పరిణయ 
నిషేధాత్‌” అని ధర్మశాస్త్రాన్ని ప్రమాణంగా చూపుతాడు. పార్వతికి లేక పోతే అదో 
లోపమవుతుందని మల్లినాథుడు చెప్పకపోతే మైనాక వృత్తాంతం అప్రస్తుతమని మనకు 
తోస్తుంది. 

రఘువంశంలో సుదక్షిణా దిలీపులు వసిష్టాశ్రమం చేరారు. అప్పుడు వసిష్ట 
మహాముని అగ్ని హోత్రానుష్టానంలో ఉన్నాడు. అది ముగిసిన తర్వాతనే మునికి 
రాజదంపతులు నమస్మరించారు. ధర్మ శాస్త్ర నిర్దేత అయిన మల్లినాథుడు కవి 
హృదయాన్ని ఇట్లా ఆవిష్కరించాడు. “జపం హోమంచ కుర్వాణో నాభివాద్యో ద్విజే 
భవేత్‌” ఇత్యనుష్థాన మధ్యే భివాద నిషేధాత్‌” అని మల్లినాథుడు వ్యాఖ్యానించకపోతే 
అనుష్టాన విఘ్నం కలిగించడం ఇష్టంలేక దిలీపుడు వేచి ఉన్నాడని మాత్రం మనము 
భావిస్తాం. అంతేకాని దేవతారాధనలో ఉన్నవాడు. అభివాదం స్వీకరించడం 
దేవతాపచారమనే మహత్తరభావం మనకు స్ఫురించదు. 
వైద్య శాస్త్రము : 

మాఘం 2వ సర్గ 96వ శ్లోకంలో వైద్యశాస్త్ర రహస్యం ఇమిడి ఉంది. 

సామ, దాన, భేద, దండోపాయాల్లో నాలుగోదైన దండాన్నే ఉపయోగించి 
సాధించవలసిన శత్రువు మీద సామం ఉపయోగించడంవల్ల హాని కలుగుతుంది. 
స్వేదనిర్గమనంచేత తగ్గింపదగిన ఆమ జ్వరాన్ని నీటితో ఏ ప్రాజ్ఞుడు తగ్గించడానికి 
ప్రయత్నిస్తాడు. నీరు తగిలితే ఆమజ్వరం ప్రకోపిస్తుంది. అట్లాగే సామంప్రయోగిస్తే 
శత్రువు రెచ్చిపోతాడు. దండమే ప్రయోగించాలి. ఇక్కడ మల్లినాథుని వచనాలు చూద్దాం. 

“నను సామాది సుకరోపాయము పేక్ష్యకింపాక్షిక సిద్ధినా దండేన యధాహ 
మమః” “సామ్నా భేదేన దానేన సమసై రధవా పృథక్‌ విజేతుం ప్రయతే తారన్నయుద్దేన 
కదాచనే” తి. దండ సాధ్యేరిపొ సామ అపక్రియా స్వేద్యం ఆమజ్వరం ప్రాజ్ఞః కః 


న్యాయ దర్శనము 127 


అంభసా పరిషించతి, నకో౭ పీత్యర్థః. జ్వరితస్వాం భస్సేక వత్షుద్ధస్య సాంత్వం 
ఉద్ధీపకం స్యాత్‌. అతో దండ్య ఏవేతి భావః” అని వైద్య శాస్త్రాన్ని ఉదాహరిస్తాడు. 
'రాజయక్ట్మ” గురించి చెబుతూ మల్లినాథుడు బావహాట వచనాన్ని 
ఉదాహరిస్తాడు: - “అనేక రోగామగతో బహురోగ పురోగమః రాజయక్ష్మా క్షయ శ్నోషో 
రోగరాడితి చస్ఫృతః. “నక్షత్రాణామ్‌ ద్విజానామ్‌ రాజ్ఞో౭ భూద్యదయం పురా, యచ్చ 
రాజాచ యక్ష్మాచ రాజయక్ష్మాతతోమత” ఇతి. అతోదుర్ణేయ ఇతిభావః” అని శిశు 
పాలుణ్ణి రాజయక్ష్మతో పోల్చే సందర్భంలో వ్యాఖ్యానిస్తాడు. 
జ్యోతి శాస్త్రము : 
రఘువంశం 3వ సర్ష 13వ శ్లోక. రఘువు పంచ [గ్రహాలూ ఉచ్చలో ఉండగా 
జన్మించడం రఘువుకు దేవ తుల్యత్వం సూచిస్తుందని మల్లినాథుడు కృషీయమనే 
జ్యోతిషగ్రంథం నుంచి ప్రమాణం చూపాడు. అంతేకాక వరాహమిహిర బృహజ్ఞాతక, 
లఘుజాపక, రాజమృగాంక, కూటస్టీ యాలనుంచి ఉదాహరించాడు. 


శో. ప్రతిశుక్రం ప్రతిబుధం 
ప్రత్యంగారక మేవచ, 
అపి శక్ర సమోరాజా 
హతసైన్యో నివర్తతే 
అనే జ్యోతిష శ్లోకాన్ని ఉదాహరించాడు. 
మాఘం 18వ సర్గ, 22వ శ్లోకం. భీముడూ అర్జునుడూ ఇరువైపులా 
ఉండగా శ్రీకృష్ణుడు రెండు గ్రహాలమధ్య ఉన్న దురుధరా యోగాన్ని పొందిన చంద్రుడిలా 
ప్రకాశించాడు అని చెప్పినచోట మల్లినాథుడు జ్యోతిశ్ళాస్రోదాహరణలు చాలా ఇచ్చాడు. 
కొన్ని ఉదాహరణలు చూద్దాం. 
శ్లో. _“రవివర్ద్యం ద్వాదశగైరనఫా చంద్రాద్దితీయగై స్సునఫా 
ఉభయస్థితైర్దురుధరా కేమద్రుమ సంజ్ఞకో౭_ తో౭_ న్యః॥।” 
ఉత్పన్న భోగసుఖభుగ్ధన వాహనాడ్య 
స్యాగాన్వితోదురు ధరాప్రభవః సుభృత్యః. 


అని వరాహమిహిరాచార్యులు దురుధరాయోగ జాతకుని గురించి చెప్పాడు. ఇదే 
విషయాన్ని ఇంకా వివరిస్తూ - 


128 మల్లినాథసూరి జీవితము రచనలు 


వాగ్బుద్ధి విక్రమగుణైః ప్రథితః పృథివ్యాం 
స్వాతంత్ర్య సౌఖ్యధనవాహన భోగ భోగీ 
దాతా కుటుంబ జనపోషణ లబ్దభఖేదః 
సద్యృత్తవాన్‌ దురధరా ప్రభవోధురిస్థః. 

ఈ యోగం పట్టినవాడు అంటే జాతకచక్రంలో చంద్రునికి రెండు వైపులా 
(కవితప్ప) గ్రహాలు ఉన్నవాడు ధనవాహనాలు కలవాడూ, భోగీ, సుఖీ, త్యాగీ, 
వాగ్సుద్దులచేత, విక్రమంచేత లోకంలో కీర్తిపొందేవాడు బహుకుంటుంబ జనులు 
కలవాడూ, మంచి శీలం కలవాడూ, స్వాతంత్ర్య జీవనం కలవాడూ అవుతాడు. ఇది 
దురుధరా యోగలక్షణం. ఈవిధంగా ఏ శాస్త్రానికి ఆశాస్త్రమే మల్లినాథునికి 
కొట్టినపిండిగా నల్లేరుమీద బండిగా సాగిపోతూ ఉంటుంది. 
సాముద్రికము : 

కుమారసంభవం 1వ సర్గ 38వ శ్లోకం వ్యాఖ్యలో “అత్ర సాముద్రికాః. 
యస్యారక్తతలౌ పాదావున్నతా గౌతలస్ఫ్పశాౌ, నిగూఢగుల్బౌ నిహతా సాస్యాన్వపతి 
సమ్మతా” పార్వతీదేవి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆమె పాదాలు రక్తకాంతులు చిందుతున్న, 
సంచలించే మెట్టతామరల్లా ఉన్నాయంటూ ఎర్రని పాదాలుండడం మహారాణి 
లక్షణమని సాముద్రిక శాస్త్రాన్ని ఉదాహరించాడు. 

మేఘసందేశంలో 2వ సర్గ 21వ శ్లోకం వ్యాఖ్యానంలో కూడా మల్లినాథుడు 
సాముద్రిక శాస్త్రాన్ని ఉదాహరించాడు. 

“శిఖరిదశనా. ఏతేనాస్యో భాగ్యవత్వం పత్యాయుష్మరత్వం సూచ్యతే. తదుక్తం 
సాముద్రికే:- “న్నిగ్గాః సమాః నరూపాః సుపంక్రయః శిఖరిణో౭_ శ్లిష్టాః 
దంతాభవంతియాసాం తాసాంపాదౌః జగత్సర్వం. తాంబూలరసరక్తే౭ పి స్ఫుటభాసః 
సమోదయాః, దంతాః శిఖరిణో యస్యాశ్చిరం జీవతి తత్పతిః ఇతి. “చకిత హరిణీ 
ప్రేక్షణా-ఏతేనాస్యాః పద్మినీత్వం వ్యజ్యతే. 
శకున శాస్త్రము : 

మేఘసందేశం 2వ సర్గ 384వ శ్లోకం వ్యాఖ్యానం పరిశీలిద్దాం. నిమిత్తనిదానే: - 
“'స్పందాస్మూర్ణి చ్చత్రలాభం లలాటే పట్టమంశుకమ్‌, ఇష్టప్రాప్తి దృశోరూర్థ్వనుపొంగే 
హానిమాదిశేత్‌' 'వామభాగస్తునారీణాంపుంసాం గ్రేష్టస్తుదక్షిణః, దానే దేవాదిపూజాయాం 


న్యాయ దర్శనము 129 


స్పందే౭ లంకరణ్నేపిచ. ఇతి స్త్రీణాం వామభాగ ప్రాశస్తాత్‌, ఇష్టప్రాప్తి 
కలుగుతుందన్నాడు. 

మేఫుసందేశం 1వ సర్గ 9వ శ్లోకంలో మరో ఉదాహరణ ఉంది. 
“అనుకూలవాత, చాతకరుత బలకాదర్శనానాం శుభసూచకత్వం శకునశా స్తేదృష్టమ్‌' 
“తత్తువి స్తరభయాన్న లిఖితమ్‌” అని అన్నాడు. 

అట్లాగే 1వ సర్గ 17వ శ్లోకంలో మరో విషయం ఇట్లా చెప్పాడు. 
“ప్రథమావసధేయస్య సౌఖ్యం తస్యాఖిలే౬ ధ్వని శివం భవతి యాత్రాయామన్యధాత్వ 
శుభంధ్రువమ్‌” ఇతి. 

కిరాతార్జునీయం 6వ సర్గ 3వ శ్లోక వ్యాఖ్యానం పరిశీలిస్తే శకున శాస్త్ర 
విషయాలు మల్లినాథుడిట్లా చెప్పినట్లు తెలుస్తుంది. 

నివాతప్రదేశంలో ఎదురుగా గాలివీచడం శుభసూచకం అని మల్లినాథుడు 
వివరిస్తూ “వాతాహతమర్హునం సఖాయః సఖాయమివ అభిముఖమేత్య ఆలింగితవంతః” 
నివాతప్రదేశే£ భిముఖ వాయుస్సిద్ధి సూచకః” అన్నాడు. 
సంగీత శాస్త్రము : 

కుమారసంభవ కావ్యంలో సంగీతశాస్త్ర రహస్యాలున్నాయి. కావ్యపాఠాలు 
శిష్యులకు చెప్పే విద్వాంసులు వ్యాఖ్యల్లో ఉన్న సంగీత శాస్త్ర విషయాల్ని అజ్ఞాతాలనో 
అప్రస్తుతాలనో తోసివేస్తారు. మల్లినాథునికి అజ్ఞాతశాస్త్రమే లేదనిపిస్తుంది. 

“ఉద్దాస్యతామిచ్చతి కిన్నరీణాం” అనేచోట “ఉత్‌ అనే ఉపసర్గ ప్రయోగానికి 
మల్లినాథుడు సార్ధక్యాన్ని చూపుతాడు. 'ఉద్దాస్యతాం దేవయోనిత్వాత్‌ ఉచ్చైర్ధాంధార 
గ్రామేణగానం కరిష్యతాం ఉక్తంచనారదేన.” 

షడ్డమధ్యమనామానౌ గామౌ గాయంతి మానవాః 
నతు గాంధారనామానం సలభ్యోదేవయోనిభిః. 


అని వివరణ చేస్తాడు. 

పంచమ, బుషభాలు ప్రాతఃకాలంలో నిషిద్ధాలని చెబుతూ మల్లినాథుడు దానికి 
ప్రమాణంగా భరతుని ఉదాహరించాడు. పంచమాది నిషేధే భరతః- “ప్రభాతే 
సుతరాంనింద్య బుషభః పంచమో౭ పిచ జనయేత్రథనం హ్యుక్షాపంచత్వం 
పంచమో౭ పిచ” ఇత్యాది. ఈ విధంగా కాలానుగుణంగా ఏవి ఎప్పుడు పాడుకోవాలో 
చెబుతూ నియమోల్లంఘనంవల్ల సంభవించే హానికి శాస్త్ర ప్రమాణం చూపాడు. 


130 మల్లినాథసూరి జీవితము రచనలు 


గామలక్షణం చెప్పేటప్పుడు స్వరసందోహం గ్రామ మంటారని చెప్పాడు. 
అది మూడు రకాలన్నాడు. మూర్భనా లక్షణం చెబుతూ ఒక్కొక్క గ్రామానికే ఏడేసి 
మూర్చనలు ఉంటాయని అందుచేత అవి మొత్తం 21 రకాలని అన్నాడు. 
'నానపేక్షితముచ్యలతే” అనే తన ప్రతిజ్ఞకు భంగం కలగకుండా “తత్ర తన్నామాని 
ప్రతిజ్ఞా భంగభయాత్‌ నలిఖ్యంతే. ఇతి సర్వమనదాతమ్‌ అని పూర్తిచేశాడు. 
నాట్య శాస్త్రము : 

మాఘం 2వ సర్గ రివ శ్లోకంలో బలరామ, ఉద్ధవులతో మంత్రాలోచన 
చేసేటప్పుడు మొదట శ్రీకృష్ణుడు పలికిన మాటలు. 

నాటకంలోని కథావస్తువుకు పూర్వరంగం ఎట్లాంటిదో అలాగే నా మాటలు 
మీరు చెప్పబోయే నీతివాక్యాలకు పూర్వరంగంగా ఉపకరిస్తుందని శ్రీకృష్ణుడు అన్నాడు. 
ఇక్కడ మల్లినాథుడు. 


శ్లో యన్నాట్య వస్తునః పూర్వం రంగ విఘ్నోపశాంతయే 
కుశీలవాః ప్రకుర్వంతి పూర్వరంగః ప్రకీర్తితః 


అని వసంత రాజీయాన్ని ఉదాహరించాడు. 

మాఘం 18వ సర్గ 66వ శ్లోకం వ్యాఖ్యానిస్తూ మల్లినాథుడు నృత్య, నృత్త 
భేదాల్ని వివరించాడు. ఈ సందర్భంలో దశరూపకం నుంచీ, కాళిదాసునుంచీ 
ఉదాహృతులు చూపాడు. “అత ఏవ కాళిదాసో౭_ పి అంగసత్వవచనాశ్రయమ్‌ మిథుం 
స్త్రీషు నృత్యముపధాయ దర్శయన్‌. తథో క్తందశరూపకే:- భావాశ్రయంతు నృత్యం 
స్యాత్‌ నృత్తంతాళల యాశ్రయమ్‌, ఆద్యం పదార్దాభినయో మార్లోదేశీ తథాపరళ ఇత్యాది. 
శృంగార శాస్త్రము : 

మేఘసందేశం 1వ సర్గ 25వ శ్లోకం వ్యాఖ్యానిస్తూ శృంగార శాస్త్రానికి 
మల్లినాథుడిచ్చిన ఉదాహృతులు చూద్దాం. 

“కామినామధరాస్వాదః సురతాదతిరిచ్యతే.” 

ఇట్లే ఈ కింది వ్యాఖ్యాన ఉదాహృతులు కూడా పరిశీలించవచ్చు. 

1వ సర్గ 29వ శ్లోకం. హి. స్రీణామేషస్వభావో యద్విలా సై రేవరాగ ప్రకాశనం 
నతుకంఠత ఇతిభావః. విభ్రమశ్చాత్ర నాభి దర్శనాది రుక్త ఏవ. 

1వ సర్గ 32వ శ్లోకంలో “సంవాహ్యంతేచ సురతశ్రాంతాః ప్రియైర్యువతయః.” 


న్యాయ దర్శనము 131 


2వ సర్గ 21వ శ్లోకం. అనేన నారీణాం నాభిగాంభీర్యాన్మద రసాతిరేక ఇతికామ 
సూత్రార్థః సూచ్యతే. 
2వ సర్గ 36వ శోకం “శక్తయో రేకవార సురతస్య యామా వధిక 
త్వాత్స్వప్పే౭ పి తథా భవితవ్యమిత్యభిప్రయాః. తథాచరతి రహస్యే - ఏకవారావధిర్యామో 
రతస్య పరమోమతః. చండ శక్తి మతోర్యూనోరుద్భట క్రమవర్తినోః” ఇతి. 
1వ సర్గ ౩వ శ్లోకం. విరహిణాం మేఘదర్శనం కామాది వికారోద్దీపనమితిభావః. 
1వ సర్గ 16వ శ్లోకం. యథాకళ్చిదృహువల్లభః పతిః కుత్రచిత్‌ క్షేత్రే గూఢం 
విహృత్య దాక్షిణ్యభంగభయాత్‌ నీచమార్డేణ నిర్ణత్య పునః సర్వాధ్యక్ష ఇవ సంచరతి 
తద్వదితిధ్వనిః. దీనివల్ల మల్లినాథుని లోకజ్జ్ఞత ఎంత సునిశితమో తెలుస్తూ ఉంది. 
1వ సర్గ 18వ శ్లోకం. తథాపరిశ్రాంతః కళ్చిత్మామీ కామిన్యాః కుచకలశే 
విశ్రాంతతస్సన్‌ స్వపితి తద్వద్భవానపి భువో నాయికాయాఃస్తన ఇతిధ్వనిః. 
మేఘ సందేశం 2వ సర్గ శ్లోక వ్యాఖ్యానం మల్లినాథుడు శృంగారశాస్త్రంపై 
ఉపన్యాసమే ఇచ్చాడనిపిస్తుంది. 
సంభోగో విప్రలంభశ్చ ద్విధాశ్చంగార ఇప్యతే 
సంయుక్తయో౭ స్తు సంభోగో విప్రలంభో వియుక్తయోః 
పూర్వానురాగ మానాఖ్య ప్రవాస కరుణాత్మనా 
విప్రలంభశ్చతుర్ధాత్ర ప్రవాసస్తత్రచత్రిధా 
కార్యతః సంభ్రమాచ్చాపాదస్మిన్‌ కావ్యేతు శావజః 
ప్రాగసంగతయో ర్యూనోఃసతి పూర్వానురంజనే 
చక్షుః ప్రీత్యాదయో౬ వస్థాదశస్యుస్త త్మమోయథా 
దృబ్మనస్సంగ సంకల్పా జాగరః కృశతా౬ రతిః 
హ్రీత్యాగోన్మాద మూర్భాంతా ఇత్యనంగదశా దశ 
పూర్వసంగతయో రేవ ప్రవాస ఇతి కారణాత్‌ 
న తత్ర పూర్వవత్‌ చక్షుః ప్రీతిరుత్పత్తుమర్హతి. 
హృత్సంగస్యతు సిద్ధస్యాష్య విచ్చేదో౭తవర్దతే 
అన్యాశ్చ పూర్వవద్వాచ్యా ఇతితావత్‌ వ్యవస్థితిః 
వై యర్భ్యాదాదిమాం హిత్వావై రస్యాదంతిమాం తథా 
హృత్సంగాది రిహాచష్ట కవిరష్టావితి స్థితిః 


132 మల్లినాథసూరి జీవితము రచనలు 


మత్సాదృశ్యం లిఖంతీతి పధ్యే౭ స్మిన్‌ ప్రతిపాదితా 
చక్షుః ప్రీతిరితిప్రోక్తం నిరుత్తరకృతానతత్‌ 
చక్షుః ప్రీతిర్భ వేచ్చిత్రేష్పదృష్ట చరదర్శనాత్‌. 
యథామాలవికా రూపమగ్నిమిత్రస్య పశ్యతః 
ప్రోషితానాంచ భర్త లాణాం క్వదృష్టా౭_దృష్టపూర్వతా 
అధతత్రాపి సందేహే స్వకలత్రాణి పృచ్ళతు 
కింభర్భ ప్రత్యభిజ్ఞాస్యాత్మిం వై దేశిక భావనా. 
ప్రవాసాదాగతే స్వస్మిన్నిత్యలం కల హైర్భతాఇతి. 
పైవిధంగా మల్లినాథుడు శృంగారశాస్త్రంలో తనకుగల సంపూర్ణ పాండిత్యాన్ని 
వెల్లడించాడు. హాస్యచతురతకు కూడా ఇతనిలో కొదువలేదు. విషయాన్ని వివరిస్తూ 
“అత త్రాపి సందేహే స్వకలత్రాణిపృచ్చతు” అని ఒక విసురు విసురుతాడు. 
అశ్వ శాస్త్రము : 
మాఘకావ్యం 5వ సర్గ 60 శ్లోక వ్యాఖ్య. 
అశ్వాల స్వభావాన్నీ ధారల గురించీ మల్లినాధుడు చాలా విశేషాలు చెప్పాడు. 
ఇక్కడ భోజరాజు హయలీలావతిని, రేవతోత్తరం మొదలైన అశ్వశాస్తాల్ని ఉదాహరిస్తాడు. 
ధారాః-గతిభేదాః. “అశ్వానాంతుగతిర్జారా విథిన్నాసాచ పంచధా, అస్మందితం, 
ధౌరితకం, రేచితం, వల్గితం, వ్లతమ్‌. గతయో౭_ మూఃపంచధారా ఇత్యమరః. 
అశ్వశాస్తేతు. సంజ్ఞాంత రేణోక్తా, గతిఃప్లతాచతుష్మాచ తద్వన్మధ్య జవాపరా, పూర్ణవేగా 
తథాచాన్యా పంచధారాః ప్రకీర్తితాః ఏకై కా త్రివిధాధారా హయశిక్షావిధౌమతాః, 
లఘ్వీమధ్యా తథా దీర్దా జ్ఞాత్వైతా యోజయే త్ర్షమాత్‌ ఇతి. తథాచ పంచదశ 
విధాభవంతితాః పంచదశవిధ ధారాః. ప్రసాధయితుమ్‌ పరిచేతుం నవసు వీథిషు 
సంచార స్టానేషు గమయాంబభూవ, పీథయోనవాశ్వానాంధారా, దార్భ్యార్థాః పరిమితాః 
ప్రచారదేశాః తాశ్చ తిస్ర ఇత్యేకే ననేత్యన్యే తత్రోత్తర పక్షమాథ్రిత్య కవినా నవస్విత్యుక్తం. 
యథాహ భోజరాజః “వీధ్యస్తిస్రో౭ థ ధారాణాం లఘ్వీ మధ్యోత్తమాః క్రమాత్‌, తాసాం 
స్యార్ధనుషాం మానమశీతిన్నవతి శృతమ్‌, (శ్రేష్ట మధ్యోత్తమానాంతు వాజినాం 
వీధికాస్టృతాం, నవాన్యాః కథితా వీథ్యో రుష్టానాం క్రమణక్రమే. అన్యేషామపి సర్వత్రగతి 
దార్జార్ధమీరితాః. సమోన్నతా సా విషమాంబుకీర్ణా శుద్దా నతాగ్రా తృణ వీరుదాఢ్యా, 
స్థాణుప్రకీర్ణోపల సంప్రకీర్ణా పార్వోన్నతోక్తా నవధేతి వీథ్యః. సర్వవీధిషు యోవాజీ 


న్యాయ దర్శనము 133 


దృథశిక్షాసమన్వితః తేనరాజా రణేనిత్యం మృగయాయామ్‌ ముదంవ్రజేత్‌ ఇతి. అన్యేతు 
గతివిశేషా వీథయ ఇత్యాహుః- “ఉరశ్చాలీ శిరశ్చాలీ పృధులో మధ్యమానకః, 
ఆలీఢశ్ళోభనై రంగైః ప్రత్యాలీఢస్తధాపరః, ఉపధే నవ ఉక్తంచ పాదచాలీచ సర్వగః 
నిర్దిష్టా వీథయ స్వేతా... ఇతి. అని తన అశ్వశాస్త్ర పాండిత్యాన్ని వెల్లడించాడు. 
గజ శాస్త్రము : 

మాఘం 5వ సర్గ 49వ శ్లోకం వ్యాఖ్యానంలో మల్లినాథుడు గజశాస్త్రవేతృత్వాన్ని 
వ్యక్తం చేశాడు. చర్మం తెగినా రక్తం కారుతున్నా మాంసం తెగిపడుతున్నా తన్ను 
తాను తెలియని క్షణం కలిగిన ఏనుగు గంభీరవేది అని 'రాజపుత్రీయం'లో ఉంది. 
పరిచయం పొందిన శిక్షణ కూడా చిరకాలానికి అంటే ఆలస్యంగా గ్రహించేది 
గంభీరవేది అని “మృగచర్మీయం” లో చెప్పబడి ఉంది. ఈ విషయాలు మల్లినాథుడు 
సోదాహరణంగా చూపాడు. 'త్వర్భేదాచ్చోణిత స్రావాన్మాంసస్యచ్యవనాదపి ఆత్మానం 
యోన జానాతి సాస్యాద్గ భీరవేదితే”తి రాజపుత్రీయే. చిరకాలేనయోవేత్తి శిక్షాం 
పరిచితామపి గంభీర వేదీ విజ్లేయ స్పగజో గజవేదిభి “రితి మృగచర్మీయే.” ఇదికాక 
పాలకావ్యంలో నుంచి కూడా ఉదాహరణలు చూపాడు. 

మాఘం 18వ సర్గ 6వ శ్లోకం. సంధానాదిషు జాతసుస్థిర బలోగ్భహ్హాతి యుక్తం 
మదం, నిద్రాణః ప్రతిదంతివైరి మనసా ప్రీతః కరాధూననాత్‌, కేశోర్దృశ్చపలశ్చ సంధిషు 
యువాయూథ ప్రయోగాశయః, కల్యాణాహ్వయ మేతివారణ ఇహ ప్రాప్త 
శ్చతుర్ధిందశామ్‌.” 

పాలకావ్యం. నూట ఇరవై సంవత్సరాలు వయస్సుగల ఏనుగులకు 12 దశలు 
సంభవిస్తాయి. దశ అంటే పది సంవత్సరాలు. అందులో నాలుగో దశలో ప్రవేశించిన 
ఏనుగులకు ప్రొఢశోభ కలుగుతుంది. అంగసంధులు బలియటం, మదం ఎక్కువ 
కావడం, తొండం ఊపడంలో సంతోషం, వెంట్రుకలు నిక్కి ఉండటం, చపలత్వం, 
యౌవనంలో ఉండే గజయూథాలతో కలిసి తిరగటం ఇవన్నీ చతుర్ధ దశ పొందిన 
గజలక్షణాలు. ఈ దశలో ఉన్న ఏనుగును కల్యాణ గజమని పేర్మోవడం ఉచితమని 
పాలకావ్య మహర్షి గజశాస్త్రంలో చెప్పాడు. ఈ విషయాలు మాఘ వ్యాఖ్యానంలో 
మల్లినాథుడు విపులంగా చర్చించాడు. 


134 మల్లినాథసూరి జీవితము రచనలు 


రత్న శాస్త్రము : 
మాఘం 18వ సర్గ 58వ శ్లోక వ్యాఖ్యానంలో మయసభా వర్ణన ఘట్టంలో 
మల్లినాథుడు రత్న శాస్త్రానికి సంబంధించిన విషయాలు వివరించాడు. 
వాలవాయమంటే వైఢూర్యాలు పుట్టేదేశం. వాలవాయ శబ్దానికి విదూర శబ్దము 
ఆదేశమూ, లేదా పర్యాయము లేదా ఉపచరితార్థం. విదూర పర్వతంలో ఇవి 
ఉద్భవించాయి. కాబట్టి వైధూర్యాలని చెప్పే అభిప్రాయం మల్లినాథుడు సరికాదన్నాడు. 
వాటిని ఆ నగరంలో సానపట్టి ఉండవచ్చు. కాని అవిమాత్రం విదూరపర్వతజన్యాలే 
అని చెబుతూ ప్రమాణంగా వైఢూర్యం వాలవాయజం' అని విశ్వ నిఘంటువు చూపాడు. 
పాముల పడగలపై పుట్టిన నాగమణులు దగ్గరగా ఉన్నప్పుడు గర్జిస్తూ 
ఉండగా ఆ సభాంగణం వైడూర్యాలకు ఉద్భవస్థానం అవుతున్నదని ఈ శ్లోకం భావం. 
సర్పాల శిరోమణులు సన్నిధిలో ఉన్నప్పుడు ఆ కాలంలో కూడా మేఘాలు 
గర్జిస్తాయనీ, ఎక్కడ ఈ నాగమణులూ, మేఘ గర్భనలూ ఉంటాయో అదే విదూరభూమి 
అనీ ఈ వ్యాఖ్యలో వివరించాడు. 
గజకుంభస్థలాల్లో ముత్యాలుంటాయనే విషయం వ్యాఖ్యానిస్తూ మల్లినాథుడు 
ముత్యాలకు ఉత్పత్తి స్థానాలను ఈ క్రింది విధంగా పేర్ళొన్నాడు. 
కరీంద్ర జీమూత వరాహ శంఖ 
మత్స్యా౭.హి శుక్యుద్భవ వేణుజాని 
ముక్తాఫలాని వ్రధితాని లోకే 
తేషాంతు శుక్షుద్భవ మేవ భూరి. 
అని కూడా చెప్పాడు. 
రాజనీతి శాస్త్రము : 
మాఘం 2వ సర్ష 84వ శ్లోకంలో “శత్రువు బలవంతుడైనప్పుడు తనలో 
ఉండే కోపాన్ని వ్యక్తం చేయకుండా సమయం వచ్చేవరకూ శత్రువును గౌరవిస్తూనే 
ఉండి, సమయం కలిసి వచ్చినప్పుడు శత్రు సంహారం చేయాలి అని ఉంది. దీన్ని 
వివరిస్తూ మల్లినాథుడు - 
“వహేదమిత్రం స్మంధేన యాపత్మాల విపర్యయః 
తమేవ చాగతే కాలే భింద్యాద్ధట మివాశ్శనా” 


ఇతి అని రాజనీతి శాస్త్ర పాండిత్యాన్ని వెల్లడించాడు. 


న్యాయ దర్శనము 135 


కిరాతార్జునీయం 1వ సర్గ 4వ శ్లోకం వ్యాఖ్యానిస్తూ మల్లినాథుడు 'రాజులు 
చార చక్షువులు” అన్న విషయాన్ని వివరిస్తూ గావః పశ్యంతి గంధేన, వేదైః పశ్యంతి 
పండితాః, చారైః పశ్యంతి రాజానః చక్షుర్భ్యామితరే జనాః ఇతి. 'స్వపర మండల 
కార్యావలోకనే చారాః చక్షూ షి క్షితి పాలకానామితి నీతి వాక్యామృతే.” అని అన్నాడు. 


ఇట్లాంటి అనేక తావుల్లో తన రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం ప్రకటించాడు. 
మతము : మాఘం 2వ సర్గ 24 శోకం వ్యాఖ్య. 

బౌద్ధమతస్థులకు సర్వ శరీరాల లోనూ పంచస్మంధాలు తప్ప వేరే “ఆత్మ అనే 
పదార్థం లేదు. అలాగే రాజులకు సంధి మొదలైన సర్వకార్యాలలోనూ, కార్యారంభం 
మొదలైన ఐదు అంగాలు తప్ప వేరే “మంత్రం” లేదని భావము. 

కామాందక నీతిశాస్త్రంలో “సహాయాస్సాదనోపాయా విభాగో దేశకాలయోః 
విపత్తేశ్చ ప్రతీకార స్పిద్దిః పంచాంగమిష్యతే” అని ఉన్నట్లు మల్లినాథుడు 
ఉదాహరించాడు. 

ఇట్లాగే బౌద్ధ మతంలో రూప స్మంధమూ, వేదనాస్మంధమూ, విజ్ఞాన స్మందమూ, 
సంజ్ఞాస్మంధమూ, సంస్మార స్మంధమూ, అనే ఐదు స్మంధాలు ప్రసిద్ధాలు. “రూప 
వేదనా విజ్ఞాన సంజ్ఞా సంస్మారాః పంచ స్మంధాః తత్ర విషయ ప్రపంచో రూప 
స్మంధః జ్‌జ్ఞాన ప్రపంచో వేదనా స్మృంధః, ఆలయ విజ్ఞాన సంతానో విజ్ఞాన స్కంధ. 
నామ ప్రపంచ స్సంజ్ఞా స్మంధః, వాసనా ప్రపంచః సంస్మారస్మంధః ఏవంపంచవిధా 
పరివర్త మానోజ్ఞాన సంతాన ఏవాళ్తేతి బౌద్దాః ఏవంచ యథా బౌద్దానాం సర్వేషు శరీ 
రేషు స్మంధ పంచ కాతిరిక్త 'ఆత్మా' నాస్తి తథారాజ్ఞా మక్తాంగ పంచకాతిరిక్తో 'మంత్రో 
నాస్తీతి. దీన్నిబట్టి మల్లినాథుని బహు ముఖ విజ్ఞాన వికాసం వెల్లడి అవుతున్నది. 


IIE 


136 మల్లినాథసూరి జీవితము రచనలు 


13. మల్లి సౌరభము 


మల్లినాథుడు వ్యాఖ్యారంభ పద్యాలలో స్వయంగా మల్లినాథ కవిస్సోయం 
అనీ మల్లినాథ విదుషా అనీ చెప్పుకొన్నాడు. అంతేకాక వాణీం కాణభుజీ మనే 
పద్యంలో వెల్లడించిన బహుశాస్త్ర పాండిత్యం “వాఖ్యాతృ చక్రవర్తిగా మల్లినాథునకు 
గల అర్హత్రల్ని వేనోళ్ళ చాటుతూంది. 

కాళిదాస, శ్రీహర్ష భారవి, మాఘ మహాకవుల కావ్యాలకు మల్లినాథుడు 
చేసిన వ్యాఖ్యానాలు అనిదం పూర్వాలూ, అద్భుత రమణీయాలూనూ. మల్లినాథుని 
బహుముఖ ప్రజ్ఞా పాటవాలకు అవన్నీ మాణిక్య దర్పణాలు వ్యాఖ్యలకు అతడు పెట్టె 
పేర్లే అతని పేరు దిగంతాలలో మైోయించాయి. అతని టీకలు ఏకావళికి తరళ అనీ, 
కాళిదాసుకు సంజీవని అనీ, భారవికి ఘంటా పథమనీ, మాఘానికి సర్వంకష అనీ, 
నైషధానికి జీవాతువు అనీ చిత్ర చిత్రంగా నామకరణం చేస్తాడు. కవిత్వంలో దాగి 
ఉండే అచ్చమైన అందాలు ఆవిష్మరించడంలో ఎంత ఒడుపు చూపిస్తాడో ఇదమిత్సంగా 
చెప్పలేం. అతని వ్యాభ్యానం చదువుతూ ఉంటే రసరమ్య లోకాల్లో విహరిస్తున్నట్లు 
ఉంటుంది. శాస్త్ర పాండిత్యం, కవనశక్తీ ఒక్కచోట కుదరటం అరుదైనా మల్లినాథుడు 
శాస్త్ర పాండిత్యంలో ఎంత ప్రజ్ఞావంతుడో, మధుర కవితా విన్యాసంలో అంత చతురుడు 
పూర్వ కవీశ్వరుల శైలీ, పలుకుబడీ పొందు కుదుర్చుకున్నా యీతని రచనల్లో, 

మల్లినాథుడు కేవలం విమర్శకుడే కాదు. ఉత్తమ కోటికి చెందిన వ్యాఖ్యాత. 
కవి చూడామణి. కవులకు విమర్శకుడు. విమర్శకులకు కవి. ఈ రెండూ సమపాళంగా 
పండినవాడే ఉత్తమ కవిగా రూపొందుతాడు. అందానికి అందం, పరిమళానికి 
పరిమళం రెండూ నిండించుకున్న మల్లెపూవులా ఉంటాడు. అందుకనే మల్లినాథుడు 
లోకోత్తర ప్రతిభావంతుడని అందరూ అంటారు. అతడు వ్యాఖ్యానించిన కావ్యాల్లో 
అక్కడక్కడ మీగడ తరగల్లా కొన్ని శ్లోకాలు చిలికించాడు. వాటిని పరిశీలిస్తే మల్లినాథుని 
అంతరంగం ఎంత కవితా కమనీయంగా ఉంటుందో బోధపడుతుంది. అతడు 
పుంఖానుపుంఖంగా కావ్యాలు నిర్మించక పోవడం మన దురదృష్టం. రఘువీర చరితం, 
ఉదారకావ్యం, భక్తి రహస్యం, నక్షత్ర పాతాధ్యాయం అనే నాలుగు గ్రంథాలు మాత్రం 
మల్లినాథుని కావ్యాలుగా మనకు తెలియవస్తున్నాయి. 


మల్లి సౌరభము 137 


వ్యాఖ్యానాల ఆరంభంలో మనకు లభించిన ముత్యాలవంటి ఈ శ్లోకాలు 
సంఖ్యలో అల్పమైనా సారస్యంలో అర్థగాంభీర్యంలో, చమత్మారంలో, మధురమయ 
భణితిలో అనల్పమైన కవితామృతం వర్పిస్తున్నాయి. ఈ శ్లోకాలు అతని కవితా 
కలాప్రాగల్ళానికి నికషోపలాలు. 

మల్లినాథుని రచన మల్లి పూవుల గుబాళింపులా ఉంటుంది. కొత్త కొత్త 
సోయగాలు వెదజల్లుతూ వెయ్యందాలతో నెత్తావులు గుప్రుమంటూ ఉంటాయి. అతని 
రచనల్లో సంస్కృత కవితా సరస్వతికి అతడు అందించిన అలంకారాలు ఎప్పుడూ 
కలకల్లాడుతూ ఉంటాయి. ఆశ్చర్యంవేస్తూ ఉంటుంది అతని పాండిత్యం లోతులు 
చూస్తూ ఉంటే. ఈ తక్కువ శ్లోకాలలోనే కవితామృతం జల్లులు కురిపించాడు - 
రసిక లోకం గుండెలు “ర్లుల్లు” మనేలా. భావనా ప్రగల్భమైన రచనతో అందర్నీ 
జెనని రసికతా రమణీయంగా తలలూపించి, అజ్ఞాత పూర్వాలైన సురసరస్వతీ 
సౌందర్యాల్ని కుమ్మరించాడు. 

కాలగర్భంలో కలిసిపోయినవి పోగా ఆ కవి చంద్రుని సువర్ణ లేఖిని చిందించిన 
ఆ మధుబిందువులు కొన్నైనా అదృష్టవశాత్తు మనకు మిగిలాయి. వాటన్నిటిని ఒకచోట 
చేరిస్తే రమణీయమైన ఒక చిన్న మధురకావ్యం కాకపోదు. 

రఘువంశ వ్యాఖ్యానారంభంలో 21 శ్లోకాలు, కుమార సంభవ వ్యాఖ్యా 
రంభంలో 2 శ్లోకాలూ, శిశుపాలవధ వ్యాఖ్యారంభంలో ఒక శ్లోకమూ, కిరాతార్డునీయ 
వ్యాఖ్యారంభంలో 8 శ్లోకాలూ, ఏకావళి వ్యాఖ్యలో 3 శ్లోకాలూ మొత్తం 30 శ్లోకాలు 
లభించాయి. 

ఈ శ్లోకాలు పరిమాణంలోనూ, పరిమళాలు వెదజల్లడంలోనూ మల్లెలకు 
దీటైనవే. 

మహా కావ్యాలకు వ్యాఖ్యలు నిర్మిస్తూ ఆ వ్యాఖ్యానందనోద్యాన వీథుల్లో 
మల్లినాథుడు విరియించిన ఈ పద్య మల్లీసుమాలు అపూర్వ సౌరభాన్ని గుబాళిస్తూ 
కన్నులపండువుగా సాక్షాత్మరించి రసజ్ఞుల హృదయాల్ని పరవశింప జేస్తున్నాయి. 

ఇందులో శారదనూ, గణపతినీ, శ్రీకృష్ణునీ, శివుణ్ణీ, శ్రీ రామచంద్రుణ్ణి 
స్తుతించిన శ్లోకాలు ఉన్నాయి. అన్నింటిలో శ్రీరామచంద్రుని స్తోత్రంచేసిన శ్లోకాలు 
ఎక్కువగా ఉన్నాయి. హరిహరాద్ద్వైతాన్ని భావిస్తూనే శ్రీరామచంద్ర చరణారవిందాల 
మీద భక్తి భావాన్ని గాఢంగా ప్రకటించాడు. 


138 మల్లినాథసూరి జీవితము రచనలు 


“వా గర్భావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే 
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.” 
కాళిదాసు రఘువంశ కావ్యారంభంలో చేసిన మొట్టమొదటి ప్రార్థనా శ్లోకమిది. 
మల్లినాథుడు ఆ శ్లోకభావాన్నే అనుసరిస్తూ కాళిదాసుపైని తనకుగల గౌరవభావాన్ని 
చూపించడమే కాకుండా ఆ శ్లోకభావానికి శృంగార రసపరిమళం కూడా చేర్చి 
మెరుగుపెట్టాడు. 


శో. _మాతాపితృభ్యాం జగతో నమో వామార్థ జానయే 
సద్యోదక్షిణ దృక్సాత సంకుచద్వామ దృష్టయే. 


రఘువంశ వ్యాఖ్యారంభంలో మల్లినాథుడు చేసిన మొట్టమొదటి ప్రార్థనా 
శ్లోకమిది. దీనిలో వామార్ధజానీ దక్షిణ దృగ్విన్యాసంచేత తక్షణమే సంకోచం పొందుతున్న 
వామదష్టి కలదీ, అయిన జగత్సితరుల జంటకు నమోవాకాలు అర్పించాడు. 
అర్థనారీశ్వర సమ్మోహన రూపాన్ని ధ్యానించి, ఆ రూపాన్ని పాఠకుల హృదయ 
పద్మాలపైన నిలిపాడు. 


శో. అంతరాయ తిమిరోపశాంతయే 
శాంతపావన మంచిత్య వైభవమ్‌ 
తంనరం వపుషి కుంజరం ముఖే 
మన్మహే కిమపి తుందిలం మహః. 


అంతరాయాంధకారం తొలగిపోవడానికి అనిర్వచనీయమైన ఒక మహస్సుకు 
నమస్మరిస్తున్నాడు. ఆ మహస్సు అచింత్యమైన వైభవం కలది. శాంతమూ, పావనమూ 
అయినది. మానవశరీరమూ, కుంజరముఖమూ కలది. ఈ విధంగా తుందిలమైన 
మహాగణాధిపతి రూపాన్ని మనకు సాక్షాత్మరింపజేశాడు. 


శో. శరణం కరవాణి శర్మదంతే 
చరణం వాణి చరాచరోపజీవ్యమ్‌ 
కరుణా మస్ఫణెః కటాక్షపాతైః 
కురు మామంబ కృతార్థ సార్ధవాహమ్‌. 


సకల సౌఖ్యసంధాయకాలూ, చరాచరోపజీవ్యాలూ, అయిన నీ పాదాలను 
ఆశ్రయిస్తున్నాను. తల్లీ! దయామృత స్పిగ్ధమయిన నీ కటాక్షపాతంచేత సారస్వత 


మల్లి సౌరభము 139 


మార్గంలో ప్రయాణిస్తున్న నన్ను దరిజేర్చి కృతార్థుణిచెయ్యి. అని వార్దేవిని స్తుతించాడు. 
దీనిలోని రమణీయపదవి న్యాసాలతోపాటు, సౌఖ్యప్రదాలూ, చరాచరోప జీవ్యాలూ, 
అయిన శారదా చరణకమలాలు, కరుణా రసమసృణమైన ఆ వాగ్గేవి కృపాకటాక్ష 
వీక్షణాలు భక్తుల హృదయాల్ని పరవశం చేస్తున్నాయి. మంజులకుసుమాంజలుల్ని 
ఘటింపజేస్తున్నాయి. 
శో. ఆశాసు రాశీ భవదంగవల్లీ 

భాసైవ దాసీకృత దుగ్గసింధుమ్‌ 

మందస్మితైర్నిందిత శారదే దుం 

వందే౭.రవిందాసన సుందరి! త్వామ్‌. 


తల్లీ! అరవిందాసన సుందరీ! దిగంతాలకు వ్యాపించి రాశీ భూతమైన 
పరమధవళమైన నీ శరీరం సౌందర్యం క్షీరసాగరాన్ని దాసీకృతం చేసుకుంది. మందస్మిత 
కాంతులచేత శరదిందు కాంతుల్ని జయించావు అని భక్తిపరవశుడై మరో పద్యంలో 
విశ్వవ్యాప్తమైన శరచ్చంద్ర చంద్రికా ధవళమైన (బ్రాహ్మీమూర్తిని స్తుతించాడు. ఆ 
శారదామూర్తిని ఎంత స్తుతించినా తృప్తితీరదు. 


శో. ఉపాధిగమ్యో౭ ప్యనుపాధిగమ్యః 
సమావలోక్యో౭ ప్యసమావలోక్యః 
భవో౭ పియో౭.భూదభవః శివోల యం 
జగత్యపాయాదపి నస్సపాయాత్‌. 


ఉపాధిగమ్యుడే అయినా అనుపాధిగమ్యుడట. అసమలోచనుడైనా సమదృష్టి 

కలవాడేనట. భవుడుగా ప్రసిద్దుడైనా తాను అభవుడట. ఇట్లాంటి జగన్మంగళకరుడైన 
శివుడు మనల్ని ఆపదలనుంచి రక్షించుగాక అని పరమేశ్వరుణ్ణి మరో మారు 
విరోధాభాసరూపమైన ఆలంకారిక శైలిలో కీర్తించి వేదాంతతత్వాన్ని ఆవిష్కరించాడు. 
దీనికి - 

“అకించన స్సన్‌ ప్రభవ స్స సంపదాం 

త్రిలోకనాథః సితృసద్మగోచరః 

స భీమరూప శృివ ఇత్యుదీర్యతే 

న సంతి యాధార్థ్య విదః పినాకినఃి” 
అనే కాళిదాస శ్లోకభావం మూలం కావచ్చు. 


140 మల్లినాథసూరి జీవితము రచనలు 


శారదా శారదాంభోజ వదనా వదనాంబు జే 
సర్వదా సర్వదా౭_స్మాకం సన్నిధిం సన్నిధింక్రియాత్‌. 


ఇందులో నన్నిధిని ప్రసాదించమని శారదాదేవిని ప్రార్థించాడు. 
శబ్దాలంకారంతో నిండి ఈ పద్యం అత్యంత హృద్యంగా ఉంది. 


ఇందీవరదళశ్యామ మిందిరా నంద కందళమ్‌ 
వందారు జనమందారం వందేహం యదునందనమ్‌. 


నల్ల కలువరేకులా అందమైన శ్యామలవర్గం కలవాడూ, లక్ష్మీ దేవి ఆనందానికి 
మూలమైనవాడూ, నమస్మరించేవారికి కల్పవృక్షంలా కోరినవన్నీ ఇచ్చేవాడూ ... అయిన 
శ్రీకృష్ణునికి నమస్కారము. అని ఈ పద్యంలో యదునందనుణ్జి కీర్తించి నమస్మరించాడు. 
ఇదికూడా శబ్దాలంకార శోభితమై అలరారుతున్నది. 


జాహ్నవీ మూర్ష్ని పాదే వా కాలఃకంఠే వపుష్యథ 
కామారిం కామ తాతం వా కంచిదేకం భజామహేః 


గంగ తలమీదో లేక పాదమందో, నల్లదనం కంఠమందో లేక శరీరమందో, 
మన్మథుని చంపిందో లేక పెంచిందో ఏదో ఒకటైన ఆ దివ్యరూపాన్ని భజిస్తున్నాము. 

మల్లినాథుడు శివ కేశవులకుసమానమైన ప్రతిపత్తినిచ్చె అద్వైతి. కాబట్టే 
కొన్నిచోట్ల పార్వతీ పరమేశ్వరుల్నీ, మరికొన్ని చోట్ల గణపతినీ, కొన్ని తావుల్లో 
విష్ణ్వవతారాలైన శ్రీరామ, కృష్ణుల్ని సోత్రం చేశాడు. తిక్కనలో ఉన్న హరిహరా 
ద్వైతభావం ఇతణ్లీ ఆకర్షించినట్లు కనిపిస్తుంది. “కిమస్థిమాలాం కిముకౌస్తుభంవా 
పరిష్కియాయాం బహుమన్యసే త్వం కిం కాలకూటః కిమువా యశోదాస్తన్యం 
తవస్వాదు వద ప్రభో మే” 

తిక్కనగారి ప్రార్థనలోని ఈ అద్వైతభావమే మల్లినాథుని లేఖినినుంచి 
“జాహ్నవీమూరి... భజామహే” అనే పద్యరూపంగా జాలువారింది, సువర్ణానికి 
పరీమళం అబ్బినట్లు మూలానికి వన్నె సమకూర్చింది. 


భజేమహి నిపీయైకం ముహురన్యం పయోధరమ్‌ 
మార్గం తం బాలమాలోక్య శ్వసంతా వాదిదంపతీః 


ఒక పక్క పాలుతాగి రెండో పక్క పాలుతాగడానికి పయోధరం వెదకుతున్న 
బాలుజ్లీ చూసి ఆది దంపతులైన ఆ అర్ధనారీశ్వర మూర్తులు నిట్టూర్పులు విడిచారట. 


మల్లి సౌరభము 141 


ఇందులో కవి భావనాబలము గోచరమవుతున్నది. సుకుమార సుందర శృంగార 
దర్శకమూ, హాస్య, కరుణారస సంభరితమూ, భక్తిభావ బంధురమూ అయిన దీనిలోని 
భావ గాంభీర్యం 'నభూతో నభవిష్యతి” అన్నట్లుగా ఉంది. 

దీనిలోని భావసౌందర్యాన్ని సౌకుమార్యాన్ని మరచిపోలేక, వదలుకోలేక 
అల్లసాని పెద్దన మనుచరిత్ర ఆరంభంలో దీనిని అనుసరించే ప్రయత్నం చేసినా 
దానిలోని ద్వితీయ చరణభావాన్ని విడిచి పెట్టాడు. “మార్గంతం బాలమాలోక్య 
శ్వసంతావాదిదంపతీ” ఇందులో బాలమాలోక్యవరకు మాత్రమే అల్లసాని పెద్దన 
(గ్రహించాడు. 

శ్లోకానికి జీవమైన “శ్వసంతా వాదిదంపతీ” అనేది విడిచిపెట్టాడు. మల్లినాథుని 
శ్లోకం అర్థనారీశ్వర స్వరూపానికి ఆదిదంపతులకీ చెందింది కాగా మనుచరిత్రలో 
పెద్దన బాలగణపతి స్తుతిగా మాత్రం మార్చుచేశాడు. కాని మరో పయోధరంకోసం 
వెదికిన బాలునికి స్తన్యమీయ లేని ఆ తల్లి నిస్సహాయత, నిట్టూర్పు చిత్రించిన 
మల్లినాథుని కవితా కలా ప్రాగల్భ్యమూ, భావనాబలమూ అనన్య సామాన్యము. ఈ 
ఒక్క పద్యం చాలు మల్లినాథుని మహాకవుల పంక్తిని కూర్చొబెట్టడానికి. 

అల్లసాని వారి పద్యంకూడా పరిశీలిద్దాం. 


ఉ. అంకము జేరి శైల తన యా స్తన దుగ్ధము లాను వేళ బా 
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్‌ గబళింపబోయి యా 
వంక గుచంబుగాన కహివల్ల భహారముగాంచి వేమృణా 
ళాంకుర శంకనంటెడు గజాస్యునిగొల్తు నభీష్టసిద్ధికిన్‌. 


హేరంబ మవలంబే౭ హం మస్మిన్‌ పాతాళకేలిషు 
దంతే నోదస్యతి క్షోజీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. 


పాతాళకేళి విలాసాల్లో ఏకదంతంతో భూమిపై కెత్తి భూభారాన్ని వహించే 
ఫణీశ్వరులకు కొంత విశ్రాంతి కలిగించిన గజాననుని స్తోత్రం చేశాడు. ఇదొక 
సుకుమార భావన మధురోహ. 


“ ఏకలోచన మేకార్డేసార్థలోచన మన్యతః. 
నీలార్థం నీల కంఠార్దం మహః కిమపి మన్మహే”. 


ఒకే శరీరం అర్ధ భాగంలో ఒక నేత్రం, రెండో అర్ధభాగంలో సార్ధలోచనం 
అంటే 1.5 భాగం నేత్రం, శరీరంలో ఒక అర్ధ భాగం నైల్యం. మరో అర్ధభాగంలో 
కంఠమందే నైల్యం అమరిఉన్న అద్భుత తేజస్సుకు నమస్కారం అని స్తుతించాడు. 


142 మల్లినాథసూరి జీవితము రచనలు 


అర్ధనారీశ్వర మూర్తిలా శివదేహార్దాన్ని గౌరి ఆక్రమించుకొంది. అందుచేత 
శివుని అర్ధదేహం మాత్రమే మనకు కనిపిస్తుంది. గౌరి అర్ధదేహం దర్శనమిస్తుంది. 
కాబట్టి శివుని భాగంలో 1.5 భాగం నేత్రాలు, కంఠార్థంలో నీలిమ గోచర మవుతాయి. 
గౌరిభాగంలో ఒక్కనేత్రం శరీరమంతటా నైల్యం గోచరిస్తాయి. పరమేశ్వరుడు పరమ 
ధవళదేహుడు. గౌరీదేవి శ్యామలమూర్తి. పై శ్లోకం ఒక ప్రహేళిక. ఒక పొడుపు కథ. 
మేధావుల బుద్దికి ఒక పరీక్ష నిశిత పరిశీలనకిది నికషోపలము. 


ఆశంసే నిత్యమానందం రామనామ కథామృతమ్‌ 
సద్భిః స్వశ్రవణై ర్నిత్యం పేయంపాపం ప్రణోదితుమ్‌. 


పాపాపనోదం కోసం కర్ణాంజలి సంపుటాలతో అహరహం రామనామ 
కథామృతం పానంచేయ తగిందని మల్లినాథుడిందులో ఆశంసిస్తున్నాడు. రామనామ 
కథామృతాన్ని ఉగ్గడించి కూడా తృప్తితీరక మనస్సును మళ్ళీ ప్రబోధిస్తున్నాడు. 


రామచంద్ర చరణార విందయో 
రంతరంగ! చరభృంగ లీలయా 
తత్ర సంతిహి రసా శృ్చతుర్విథా 
స్తా న్యథారుచి సదైవ నిర్విశ. 


ఓ మనసా! శ్రీరామచంద్రుని చరణార విందాలతో భృంగంలా విహరించు. 
అక్కడ ధర్మార్థకామమోక్షాలు అనే నాలుగు రసాలు నీకు లభిస్తాయి. యథేచ్చగా 
ప్రవేశించి అనుభవించు. 


వందామహే మహోద్దండ డోర్దండౌ రఘు నందనా 
తేజో నిర్ణిత మార్తాండ మండలౌ లోక నందినౌ. 


మహోద్దండ దోరండ మండితులూ, తేజో నిర్ణిత మార్తాండ మండలం 
కలవారూ అయిన రామలక్ష్మణులకు నమస్మారం. ఇందులో దివ్యస్వరూప దర్శనం 
చేశాడు. దీనికి - “తరుణౌరూప సంపన్నా సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షా 
చీర కష్టాజినాంబరౌ” అనే శ్రీమద్రామాయణ శ్లోకం సమానంగా ఉంది. దాన్ని మళ్ళీ 
స్ఫురింపిస్తున్నది. శ్రీరామనామ కీర్తన మెంతచేసినా మళ్ళీ ఆ శ్రీరామ మహిమనే 
పొగడుతున్నాడు. 


మల్లి సౌరభము 143 


“తైలోక్య శల్యోద్ధరణాయ సింధో 

శృకార బంధం మరణం రిపూణాం 
పుణ్య ప్రణామం భువనాభి రామం 
రామం విరామం విపదాముపాసే” 


త్రిలోక కంటకుడైన రావణుని సంహరించడం కోసం సముద్రానికి బంధమూ, 
శత్రువులకు మరణమూ కల్పించినవాడూ, పుణ్య ప్రణాముడూ, విపత్తుల్ని తొలగించే 
వాడూ, భువనాభిరాముడూ, అయిన శ్రీరామ చంద్రుని ఉపాసిస్తున్నాడు. 


సంజీవనం మైథిల కన్యకాయాః 
సౌందర్య సర్వస్వ మహానిధానమ్‌, 
శశాంక పంకేరుహయోస్సమానమ్‌ 
రామస్య వందే రమనీయమాస్యమ్‌. 


ఈ శ్లోకంలో శ్రీరామచంద్రుని ముఖారవింద సౌందర్యాన్ని వర్ణించి 
నమస్మరిస్తున్నాడు. “పుంసాం మోహనరూపాయ” అన్నట్లు సౌందర్య సర్వస్వ 
మహానిధానమైన మైథిలీ ప్రాణానాథునికి నమస్మరిస్తున్నాడు. 

ఆరణ్యకం గృహస్థానం శ్వశురౌ పద్రజఃకణాః 
స్వయమౌద్వాహికం గేహం తస్మెరామయతేనమః. 


ఈ శ్లోకం రచించేటప్పుడు మల్లినాథుని హృదయంలో శ్రీరాముని అహల్యా 
శాపవిమోచనలీల మెదిలి ఉంటుందని భావించవచ్చు. ఎలాగంటే: - 

ఎవనికి అరణ్య గృహస్థానం అయిందో, ఎవని పాదరజః కణాలు అహల్యకు 
శాపవిమోచనంచేసి శిలారూపాన్ని తొలగించి మానుషీత్వం ప్రసాదించి గౌతమునికి 
తిరిగీ దానం చేయడంవల్ల అత్తమామలయ్యామో-ఈ విధమైన గౌతమాహల్యల 
సంయోగ లక్షణరూపమైన పునరుద్వాహానికి ఎవరు వివాహ మండపవేద్యాదులుగా 
స్వయంగా బెద్వాహిక గేహంగా వ్యవహరించాడో, అట్లాంటి శ్రీరామచంద్రునకు 
నమస్కారము అని అతి గంభీరమైన భావాన్ని ఈ శ్లోకం ఇమిడ్చాడు. 

దేశోపద్రవంలాంటి మహాసంక్షోభాలేర్చడినప్పుడు నిర్బంధంగా పతితులైనవారికి 
అపద్ధర్మంగా ప్రాయశ్చిత్తాదికం జరిపించి చిరకాల పాతిత్యంనుంచి విముక్తులైన వారికి 
తిరిగి వివాహాదికం జరిపించడం శాస్త్రంలో కనిపిస్తున్నది. 


144 మల్లినాథసూరి జీవితము రచనలు 


ఈవిధంగా శ్రీరామచంద్రుడు అహల్యకు శాపవిమోచనం చేసి పునర్జన్మ 
ప్రసాదించి తిరిగి గౌతమునికి దానం చేశాడు. ఈ పునర్వివాహ సమయంలో 
శ్రీరాముడు కల్యాణమండప, వేదిక, మంగళ వస్తురూపమై స్వయంగా వ్యవహరించాడు. 
పాదరజః కణాలు అహల్యకు పునర్జన్మ ప్రసాదించి ఆమెకు తల్లిదండ్రులై అహల్యా 
దానంచేత గౌతమునికి ఆపాదరజః కణాలే అత్తలయ్యాయి. 

దీనికి సంస్కృత వివరణ కూడా అందిస్తున్నాము. “ఏతత్పద్య ప్రణయనావసరే 
మల్లినాథ స్వాంతే ప్రభో రహల్యోద్దార లీలా ఆ విర్చభూవే త్యనుమీయతే. తథాచ. 
అరణ్యకం అరణ్యం యస్య గృహస్థానం అసీత్‌, యస్య పద్రజః కణాః పాదపాసవః 
శ్వశురావ భూతాం, శిలాభూ తాహల్యాయా మానుషీత్వ సంపాదసేన గౌతమాయ 
దానాత్‌ రామపాద రజః కణానాం శ్వాశుర్యం సువచమ్‌. ఏతాద్భశ గౌతమాహల్యా 
సంయోగ లక్షణే పునరుద్వాహే జెద్వాహికం గేహం. వివాహ మండప వేద్యాదిచ, 
యః స్వయమేవ (రామ ఏవ) బభూవ. దృష్టంచ శాస్త్రే చిరపాతిత్యోన్ముక్తస్య పునరుప 
వయ నోద్వాహాది. తస్మై రామాయ నమోస్వితి కథం చిల్లాపనీయ మిదం పద్యమ్‌. 
యద్యపి యద్రజఃకణా ఇతిపాఠః సర్వత్రోప లభ్యతే తథాప్యత్ర యత్తదో ర్లూరాన్వయేన 
దురూహత్వాత్‌ అస్మాభిః పద్రజః కణాః ఇత్యయమేవ పాఠః ఆద్భతో౭ స్త్రి. 

ఈ శ్లోకంలో అలంకారం, ధ్వని, రసం అన్నీ ఉన్నాయనిపిస్తుంది. శాస్త్ర 
రహస్యాన్ని ఇమిడ్చిన ఈ కవి చూడామణి సర్వసమర్భుడు. మాఘునికి, శ్రీహర్షునికి 
దీటైన పాండితీ సంపదతో వారి కావ్యాల్లోని గ్రంథ (గ్రంథులను, శాస్త్ర మర్మాలను 
హేలగా లీలగా వ్యాఖ్యానించ గలిగాడు. 


బృందారకా యస్య భవంతి భృంగా 
మందాకినీ యన్మకరంద బిందుః 
త వారవిందాక్ష వదార విందం 
వందే చతుర్వర్గ చతుప్పథం తత్‌ 


అరవిందాక్షా! శ్రీరామచంద్రా! నీ పాదపద్మంలో మందాకిని మకరంద 
బిందువులా ఆవిర్భవించింది. బృందారక భృంగాలు నీ పాదారవిందాల్ని 
ఆశ్రయించాయి. ధర్మార్థ కామమోక్షాలకు చతుష్పథమైన నీ పాదారవిందానికి 
నమస్కారం. అనుప్రాస రూపక విన్యాసాలతో భక్తిపరీమళాలతో గుబాళించే ఈ పద్యం 
ఎంతో హృద్యంగా ఉంది. 


మల్లి సౌరభము 145 


నమో రామ పదాంభోజ రేణవే యత్ర సంతతం 
కుర్వంతి కుముద ప్రీతి మరణ్య గృహమేధినః. 


గౌతమాశ్రమంలో అహల్యాశాపమోక్షం జరిగినచోట రామ పదాంభోజ 
రేణువునకు మహర్షులు నమస్మరిస్తున్నారు. 

ఆరణ్యక గృహస్థులైన మహర్షులు ఏ పాదపద్మ రేణువుపైన నింతరం 
కుముదప్రీతిని భావన చేస్తుంటారో, అట్లాంటి శ్రీరాముని పదాంభోజ రేణువుకు 
నమస్మరిస్తున్నాను. శ్రీరామచంద్రుని పాదధూళి పరమపావనము. అది అహల్యా 
శాపాన్ని తొలగించింది. పునర్జన్మ ప్రసాదించింది. మహర్షులకూ, భక్తులకూ నిరంతరం 
ఆరాధనీయం. కుముదం సుగంధం వెదజల్లినట్లు శ్రీరామచంద్ర పదాంభోజ రేణువు 
కారుణ్య, వాత్సల్య, ముక్తి భక్తి భావసుగంధాల్ని విరజిమ్ముతుంది. దీనిలో ఉన్న 
భావసౌకుమార్యం సహృదయ హృదయాహ్లోద జనకంగా ఉంది. 

యత్సాదపాంసు సంపర్మాదహల్యాసీదపాంసులా 
కారుణ్య సింధవే తస్మై నమో వై దేహిబంధవే. 

ఎవరి పాదవంక సంపర్మంవల్ల అహల్యాపాప పంకం క్షాళిత మయిందో - 
అట్లాంటి కరుణా సింధువైన వైదేహి బంధువుకు నమస్మారము. 

ఇందులోని శబ్దాలంకార విరోధాభాసలు మల్లినాథుని పాండిత్య ప్రకర్షను 
చాటుతున్నాయి. ఇక్కడ “వెదేహేబంధవే” అని కాకుండా 'వై దేహిబంధవే” అని 
మల్లినాథుడు ప్రయోగించాడు. దాన్ని కొద్దిగా పరిశీలిద్దాం. 

కుమారసంభవం 4వ సర్గ 16వ శ్లోకం వ్యాఖ్యలో మల్లినాథుడిట్లా అంటాడు. 
“జీబంతస్యాపి దూతీశబ్దస్య ఛందో భంగభయా ద్ద స్వః. వి. “అపిమాషం మషంకుర్యాత్‌ 
ఛందోభంగే త్య జేద్దిరమ్‌. ఇతి కేచిత్‌, “ఉణాదయో బహులమ్‌” ఇతిబహుల 
(గ్రహణాగ్టస్వ ఇతివల్లభః. ఈ విధంగా 'దూతీ” శబ్దానికి హస్తం సాధించి, 'రతిదూతిప 
దేషు అనే దాంట్లో 'దూతి” శబ్దం సాధువే అని నిరూపించాడు. అదేవిధంగా 'వై దేహీ” 
శబ్దం జీబంతమైనా “ఉణాదయో బహులమ్‌” అనే బహుళ గ్రహణఃవల్ల హ్రస్వాన్ని 
సాధించి “వై దేహిబంధవే” అనే రూపాన్ని సాధించుకోవచ్చు. ఆ ప్రయోగం దృష్టిలో 
పెట్టుకొని ఆ చమత్మార ప్రయోగాన్ని ఇక్కడ మల్లినాథుడు చేశాడని భావించడంలో 
బెచిత్యం లేకపోలేదు. 


మనసో మనుసంసారబంధముచ్చేత్తు మిచ్చతః 
రామచంద్ర పదాంభోజ యుగళం నిగడాయతామ్‌. 


146 మల్లినాథసూరి జీవితము రచనలు 


సంసారబంధాన్ని ఛేదించే తలపుగల నామనస్సునకు రామచంద్ర పదాంభోజ 
యుగళం నిగళమగుగాక- అని ప్రార్థిస్తున్నాడు నాకీ సంసారబంధం నుంచి మోక్షం 
కలిగించడానికి నీ చరణాలే శరణమని ఆశిస్తున్నాను అని మల్లినాథసూరి - 
శ్రీరామచంద్ర చరణార విందాలను బహువిధాలుగా ప్రార్థించి బహువిధాలుగా 
వర్ణించాడు. శ్రీరామనామ కథామృతాన్ని తాను తనివితీర ఆస్వాదించి భక్తులకు కూడా 
సమృద్ధిగా పంచిపెట్టాడు. 
దైవం త్రైలోక్య జీవాతుం తైలోక్య హృదయంగమమ్‌ 
ఆమూర్తమూర్ధజం వందే శివం శశి శిరోమణిమ్‌. 


ముల్లోకాలకూ జీవనాధరమైనవాడూ, త్రైలోక్య హృదయంగముడూ, 
అమూర్తమైన ఆకాశాన్ని కేశాలుగా ధరించిన వాడూ, శశిశిరోమణీ అయిన శివునికి 
నమస్కరిస్తున్నాను. పరమేశ్వర నిజతత్వాన్ని ప్రభావ రూపాన్ని ఈ శ్లోకంలో వర్ణించాడు. 


శివాయ జగతామస్తు శివయోః ప్రేమతాదృశమ్‌ 
యేనాన్యోన్య శరీరార్థ మన్యోన్యస్మై సమర్పితమ్‌. 
ఒకరికొకరు శరీరార్థాలు సమర్పించుకొన్న పార్వతీ పరమేశ్వరుల లోకోత్తర 
ప్రేమభావం జగత్మల్యాణ సంధాయకమగు గాక అని అర్ధనారీశ్వర రూపాన్ని ధ్యానిస్తూ 
కవి లోకకల్యాణం ఆకాంక్షిస్తున్నాడు. 


దంతాంచలేన ధరనీతలమున్నమయ్య 

పాతాళకేళిషుధృతాది వరాహలీలమ్‌ 

ఉల్లాఘనతృణ ఫణాధర గీయమాన 

క్రీడావదాన మిభరాజ ముఖం నమామః. 

ఆదివరాహమూర్తిలా పాతాళ కేళులలో దంతాంచలంతో ధరణీతలాన్ని మీదికెత్తి 

తన కేలీవిలాసాన్ని పాములు పడగలెత్తి గానంచేస్తూ ఉంటే వినోదించే ఇభరాజ 
ముఖునికి నమస్మరిస్తున్నాము. ఆదివరాహమూర్తి పాతాళకేళులతో ఈ గజరాజవదనుని 
పాతాళ కేళుల్నిపోల్చి సుకుమార కల్పనచేసి రసికులమనస్సులకు ఆహ్లాదాన్ని 
కలిగించాడు. 


అర్ధాంగీకృత దాంపత్య మపి గాఢాను రాగియత్‌ 
పితృభ్యాం జగతస్తస్మై కస్మై చిన్మహసే నమః. 


మల్లి సౌరభము 147 


అర్జాంగీకృత దాంపత్యమే అయినా ఏది గాఢానురాగము కలదో అట్లాంటి 
జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరుల దాంపత్య మహిమకు నమోవాకాలర్చిస్తున్నాను. 
అర్జాంగీకృతమైనా గాఢానురాగం కలదట ఈ అపూర్వ దాంపత్యం, రసవత్తరమైన 
ఊహా చిత్ర నిర్మాణమిది. ఇట్లా ఊహించడం అనితరసాధ్యము, అపూర్వమూ, 
ఆశ్చర్యజనకమూ అయిన ఈ విరోధాభాసాల సొగసులకు జగత్పితరుల ముఖాల్లో 
దరహాసచంద్రికా రేఖలు భాసిల్లి ఉండకపోవు. 


ఆలంబే జగదాలంబం హేరంబ చరణాంబుజం 
శుష్యంతి యద్రజః స్పర్భాత్సద్యః ప్రత్యూహవార్థయః 
ఏ మహానుభావుని పాదరజ స్సృర్శవల్ల ప్రత్యూహవారిధులు. తక్షణమే 
ఇంకిపోతాయో ఆలోకాధారభూతమైన ఆ హేరంబుని చరణాంభుజాన్ని ఆలంబంగా 
స్వీకరిస్తున్నాను. 
తద్దివ్య్వవమవ్యయం ధామ సారస్వత ముపాస్మహే 
యత్ష్రకాశాత్‌ ప్రలీయంతే మోహాంధ తమసశ్ళటాః. 
దేని ప్రకాశంవల్ల మోహాంధ తమస్సులు విచ్చిన్నమైపోతాయో అట్లాంటి 
దివ్యమూ, అవ్యయమూ అయిన సారస్వత తేజస్సును ఉపాసిస్తున్నాము అని సారస్వత 
తేజస్సును ఉపాసించిన ఆ మహనీయునికి శబ్ద (బ్రహ్మసాక్షాత్మారం కలగటంలో 
ఆశ్చర్యమేమున్నది. 
అగ్రేకృత్వాప్రియ సహచరీ మంతికం సంప్రయాంతీం 
వ్రీడాభారాదవనతముఖీ మంబికామాదరేణ 
లోలాపాంగాం ప్రణయమధురాంలోచనాంతేన పశ్య 
న్నంతస్తుష్యన్నవతు భగవానంబికా వల్లభోనః. 


ప్రియసఖిని ముందుగా పెట్టుకొని తన సమీపానికి వస్తున్నదీ, వ్రీడాభారంవల్ల 
అవనతముఖీ, లోలాపాంగాలుకలదీ, ప్రణయ మధుర సమ్మోహన మూర్తీ అయిన 
పార్వతీదేవిని ఆదరంతో క్రీగంటి చూపులతో వీక్షిస్తూ లోలోన సంతోషిస్తున్న 
అంబికావల్లభుడైన భగవానుడు మనల్ని రక్షించుగాక అని ఆ పార్వతీపరమేశ్వరుల 
ముగ్గమోహన సరస శృంగార స్వరూపాలు సాక్షాత్మరింపజేశాడు. ఇట్లాంటి శ్లోక మొకటి 
చెప్పినా చాలు జీవితం ధన్యమవుతుంది. 


148 మల్లినాథసూరి జీవితము రచనలు 


అధ్యారూధః కపర్దం పితురమరధునీం హేలయా గాహమానః 
కర్షన్‌హర్నాతి రేకాత్‌ కనక కమలినీ షండముద్దండవృత్యా 
అంతర్మగ్నంకరాగ్రం ఫణిపతి శిరసి స్వైరమాధాయతో యమ్‌ 
ముంచన్‌ సిచన్న థస్తాత్‌ ప్రమథపతి శిశుర్భాతిబాలో గణేశః. 


తండ్రిగారి వాహనమైన వృషభాన్ని అధిరోహించి ఆకాశ గంగలో హేలగా 

మునకలువేస్తూ హర్షాతిరేకంతో మహోద్ధత వృత్తితో కనకకమలినీ షండాన్ని 
కలచివేస్తూ కరాగ్రంతో నీటిని గ్రహించి, ఫణిపతి తలపైన స్వేచ్చగా నిలిపి, నీటిని 
కిందికి విడుస్తూ తడుపుతూ క్రీడిస్తూ ప్రమథపతి శిశువైన బాలగణేశుడు 
ప్రకాశిస్తున్నాడు. 

స్వీయెర్నిత్యం గుణపరిమ౭ ర్మోదయంతీదిగంతా 

నత్యుంద్దండై రమృతకిరణె రైందవీ లేఖి కేవ 

సాలంకారా సులలితపదా సాధువృత్తాసభావా 

మాతానిత్యం మమభగవతీ భారతీ సన్నిధత్తామ్‌. 


అత్యంత సమృద్ధమైన అమృతకిరణాలతో చంద్రలేఖ దిగంతాల్ని సుధా 
ప్రవాహంలో మంచినట్లు స్వీయగుణపరీమళంతో సర్వదా పరవశింపజేస్తూ సాలంకారా, 
సులలితపదవిన్యాసా, సాధు వృత్తా భావసమృద్దా అయి ప్రకాశిస్తూ భగవతి భారతీదేవి 
నిత్యమూ నాకు సన్నిధిని ఒసంగుగాక అని కవి ప్రార్థించాడు. ఐందవీ లేఖిక 
అమృతాన్ని కురిపించడం ఒక యోగవిద్యా రహస్యం. ఇట్లా చెప్పడం సామాన్యులకు 
సాధ్యం కాదు. 

ఇందులో కవితా రహస్యాన్ని అంతటినీ మల్లినాథుడు ఇమిడ్సాడు. సారస్వత 
మంత్రోపదేశాన్ని అనుగ్రహించాడు. భావించే కొద్దీ పాఠకుల్ని పరవశింపజేసే పరమ 
సుకుమారభావాల్ని అందించాడు. యోగవిద్యా రహస్యాన్నీ వేదాంతతత్తాన్నీ ఇందులో 
నిక్షేపించాడు. 


WIEN 


మల్లి సౌరభము 149 


14. వివిధ విషయాలు 


(1) ఇందుమతీ స్వయంవర ఘట్టంలో మధురా నగరాధిపతి స్వయంవరానికి 
వచ్చినట్లు కాళిదాసు వర్ణించాడు. 

ఈ మధురా నగరాన్ని ఇందుమతీదేవికి మనమడైన శత్రుఘ్నుడు నిర్మించాడు. 
లవణాసురుని జయించిన సందర్భంలోనే దీని నిర్మాణం జరిగినట్లు అందరికీ తెలుసు. 
వాస్తవం ఇట్లా ఉండగా ఇందుమతీ స్వయంవరానికి మధురానగర ప్రభువు రావడం 
ఎట్లా సమంజసమని మల్లినాథుడు శంకిస్తాడు. ఇది మల్లినాథుని నిశిత పరిశీలనకూ, 
సూక్ష్మదృష్టికీ నిదర్శనంగా ఉంది. 

(2) రామాయణంలో శావణకుమారుడు దశరధ బాణహతుడై నదీతీరంలోనే 
చనిపోయినట్లు వర్ణింపబడి ఉంది. రఘువంశంలో శ్రావణకుమారుని కొన ఊపరితో 
ఉండగా తల్లిదండ్రుల దగ్గరకు దశరథుడు మోసుకొనిపోయినట్లు ఉంది. ఈ విషయాన్ని 
రామాయణ కథతో పోల్చి మూలానికి విరుద్ధంగా ఉందని నిర్భయంగా మల్లినాథుడు 
ఆ దోషాన్ని ఎత్తి చూపాడు. మల్లినాథుడు చేసిన “నా మూలం లిఖ్యతే కించిత్‌” అనే 
ప్రతిజ్ఞకు ఈ విమర్శ నిదర్శనంగా ఉంది. రఘువంశానికి రామాయణం మూలం. 
కాళిదాసుపై ఎంత గౌరవమున్నా మూలానికి విరుద్ధమైన ఈవిషయాన్ని మల్లినాథుడు 
అంగీకరించలేకపోయాడు. 

(83) రఘువంశం 18వ సర్గ 78వ శ్లోకంలో లక్ష్మణుడు నమస్మరించగా భరతుడు 
అతణ్ణి లేవనెత్తి ఆలింగనం చేసుకొన్నట్లు వర్ణింపబడి ఉంది. ఇక్కడ మల్లినాథుడు 
రామాయణ శ్లోకాన్ని ఉదాహరించాడు. 


“తతో లక్ష్మణమాసాద్య వై దేహించ పరంతపః 

అభివాద్య తతఃప్రీతో భరతో వామ చాబ్రవీత్‌.” 
ఇందులో లక్ష్మణుడే జ్యేష్టుడన్నట్లు వెంటనే అనిపిస్తుంది. దానివల్ల కాళిదాసు 
పొరపాటుపడ్డాడేమో అనే సందేహం కూడా కలుగుతుంది. కాని మల్లినాథుడు 
రామాయణ వ్యాఖ్యాత హృదయాన్ని ఇక్కడ ఆవిష్కరించి 'భరతుడు సీతా లక్ష్మణులను 
దర్శించాడనీ, అభివాదనం సీతకు మాత్రమే అనీ లక్ష్మణునికి కాదనీ స్పష్టం చేసి 


150 మల్లినాథసూరి జీవితము రచనలు 


భరతుడు లక్ష్మణునికంటె పెద్దవాడే అనే విషయం స్పష్టమే అని వివరించాడు. ఇక్కడ 
కాళిదాసు చెప్పినది రామాయణానికి విరుద్ధమేమీ కాదని మల్లినాథుడు సమర్ధించాడు. 

(4) నైషధం 19వ సర్గ 52వ శ్లోకం వ్యాఖ్యానిస్తూ మల్లినాథుడు “ఆదిశేషుడు 
తనకు వెయ్యి తలలున్న కారణంగా 2,000 కళ్ళతో చూస్తాడనీ, 2,000 చెవులతో 
వింటాడనీ వివరించాడు. 

ఇట్లా మల్లినాథుడు చెబుతూ “విశ్వేశ్వర భట్టారకుని వ్యాఖ్యను ఉట్టంకించాడు. 
పాములకు కన్నులే చెవులు కాబట్టి 1000 వపులతోవిని, 1000 కన్నులతో చూస్తాయని 
అతడు వ్యాఖ్యానించాడు. ఈ విషయం మల్లినాథుడు విచారనీయమన్నాడు. 

అయితే ఇక్కడ మల్లినాథుడు వాచ్యంగా చెప్పకపోయినా మల్లినాథుని 
అభిప్రాయమే సరి అయినది. పాములు విన్నప్పుడు చూడలేవు. చూసినప్పుడు వినలేవు. 
అందువల్ల 1000 కళ్లతో చూడటం, 1000 చెవులతో వినడం పొసగదు. 

(5) నైషధం 17వ సర్గ 205వ శ్లోకంలో కవి నలుణ్ణి రామునితో సరిపోల్పాడు. 
అయితే వీరిద్దరూ భిన్న యుగాలకు చెందినవారు, నలుడు కృతయుగం నాటివాడు. 
రాముడు త్రేతాయుగం నాటివాడు. అంటే కృతయుగం తర్వాత గ్రేతాయుగమనీ 
వెనుక యుగంలో వాడితో ముందు యుగం వాణ్ణి పోల్చటం సరికాదు కదా! అంటే 
కవి తదనంతర కాలంలోనివాడు కాబట్టి ఇట్లాంటి వాటిని మనం అంగీకరించవచ్చునని 
మల్లినాథుడు సమర్థించాడు. పైగా కాలం అనంతమనీ అందులో సంఘటనలు 
పునరావృతమవుతాయని సమర్థించాడు. 

(6) మేఘసందేశం 1వ సర్గ 2వ శోకం అషాఢశుద్ధ పాడ్యమినాడు యక్షుడు 
మేఘాన్ని చూశాడు. తన భార్యకు ఆ మేఘుని చేత సందేశం పంపదలచాడు. మేఘునితో 
అతను కార్తీక శుద్ధ ఏకాదశితో నా శాపం తీరిపోతుంది. ఈ నాలుగు మాసాలూ 
కళ్లు మూసుకొని కాలం గడపమని భార్యకు వార్త అందించమంటాడు. 

అయితే ఇక్కడ ఆషాఢశుద్ధ పాడ్యమినుంచి కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి 4 
నెలల 10 రోజులవుతుందే? మరి నాలుగు నెలలే అనడం ఎట్లా పొసగుతుంది? 
అందుచేత “ఆషాధస్యప్రథమ దివసి పాఠానికి బదులుగా “ఆషాఢస్యప్రశమ దివస” 
అన్న పాఠం చెప్పుకొంటే “ప్రత్యాసన్నేనభసి” అనే చెప్పబోయే శ్లోకానికి కూడా 
అనుకూలంగా ఉంటుందన్నాడు. 

మల్లినాథుడు ఇక్కడ ఆ వాదాన్ని ఖండించాడు ప్రశమదివస పాఠప్రకారం 
మూడు నెలల పదిరోజులే శాపాంతానికి అవుతుంది. అప్పుడు నాలుగు నెలలకి 20 


వివిధ విషయాలు 151 


రోజులు తగ్గిపోయిన ప్రశమ దివసి పాఠంకన్నా 10 రోజులు ఎక్కువైన ప్రథమ 
దివసి పాఠమే (్రేష్టమనడం సబబు అని మల్లినాథుడు తన వాదాన్ని చాలా నైపుణ్యంతో 
సమర్థించుకున్నాడు. 

పాఠభేదాలమీద చర్చలు సాగిస్తే గ్రంథం పెరిగిపోతుంది. పూర్వపక్ష సిద్దాంతాలు 
అందుకే వివరించలేదు. అట్లాగే మల్లినాథుని బహుముఖ శాస్త్ర పాండిత్యంలో 
స్థాలీపులాకంగా ఒకటి రెండు విషయాలు మాత్రమే చెప్పి విరమించాము. అయితే 
(గంథాంతంలో అనుబంధం ఇస్తున్నాం. అందులో మల్లినాథుడు ఉదాహరించిన 
(గ్రంథాలూ, (గంథకర్తల పేర్లూ ఇవ్వబడుతున్నాయి. వాటినిబట్టి అతనికి గల సర్వశాస్త్ర 
పాండిత్యం వెల్లడి అవుతుంది. 

మల్లినాథుని శైలి 

ఇతని సంస్కృత వాక్యరచనా విన్యాసం సులభశైలిలో ఉండి సుబోధకంగా 
ఉంటుంది. విషయవివరణ చాలా స్పష్టంగా ఉంటుంది. అంతేకాక తక్కువ పదాలతో 
చెప్పదలచిన భావాన్ని హృదయానికి గాఢంగా పట్టేటట్లు ఇతని వ్యాఖ్యాన శైలి 
ఉంటుంది. ఇతని వాక్యాలు సూత్రప్రాయంగా ఉండి సులభంగా కంఠస్థం చేయడానికి 
వీలుగా ఉంటాయి. పైగా వీటిలో అమూల్యమైన ధర్మసూక్ష్మాలూ, లోక న్యాయాలూ 
నిండి ఉంటాయి. ఉదాహరణకు కొన్ని వాక్యాలు చూద్దాం. 


“సర్వస్యాపి మహాజన పరిగ్రహ ఏవ పూజ్యతాహేతు? 
“సర్వాంగసౌష్టవ దర్శనాత్‌ సద్యోలగ్నం ప్రియ మనస్త త్రేతిభావః” 
“ఇహపరత్రచ తారకత్వాత్‌ పాత్రే కన్యాదానంగార్దస్థ్రస్య ఫలమ్‌.” 
“స్త్రీణాం కిల స్త్రీ ష్వేవాయత్తం లజ్ఞారక్షణమితిభావః” 

“పయసా ఘనీకృతా కాంచీ సఖీవ జగ్రాహ.” 


“స్వకర గ్రాహ్యమపి ప్రసవం స్వకాంతా ప్రియార్దం తద్దీయ మాసమేవా 
థ ట్‌ 
గ్రహీషరిత్యర్థః.” 


“స్వచ్భా ఏవహి పరై రుపక్రియంతే, స్వయంచ ఉపకుర్వతే,” 


IIE 


152 మల్లినాథసూరి జీవితము రచనలు 


15. మల్లినాథుని ఆత్మీయత 


తెలుగు వారి కీర్తి ఆసేతు శీతనగవ్యాప్తం కావటానికి కృషి చేసిన 
మహానుభావులలో మల్లినాథుడు అగ్రగణ్యుడు. కాళిదాసాది మహాకవులు సంస్కృత 
భాషలో వ్రాసిన కావ్యాలకు అందులో ఉందే అందచందాలు అందరికీ అర్థమయ్యేలా 
వ్యాఖ్యానాలు వ్రాసి సురభారతికి అనుపమానమైన సేవచేశాడు. ఆ వ్యాఖ్యానాలు 
మల్లినాథుని బహుముఖ ప్రజ్ఞాపాటవాలకు మాణిక్య దర్పణాలు. అమరభారతికి 
అమూల్యమైన అలంకారాలు. 

కావ్యాపాఠాలు చదువుకొనే ప్రతి సంస్కృత విద్యార్థికీ మల్లినాథుని వ్యాఖ్యానాలు 
సహాధ్యాయుడుగా, ఆచార్యుడుగా, పరమాచార్యుడుగా, ఒక వృద్ధమూర్తి దగ్గర కూర్చుండి 
అన్వయాలు చూపిస్తున్నట్లూ, అర్థాలు వివరిస్తున్నట్లూ, పదప్రక్రియలు, అలంకారాలు, 
సారస్వాలు, ధ్వనులు నిగ్గుదేల్చి పండు ఒల్ఫి చేతిలో పెట్టినట్లుగా ఉంటాయి. 

మల్లి పూవుల గుబాళింపులా ఉంటుంది. మల్లినాథుల వారి వ్యాఖ్యానాల 
పోహలింపు. ఆయనే లేకపోతే కొన్ని కొన్ని మహా కావ్యాలు నూరామడల దూరంలో, 
అనుభవదూరంగా ఉండిపోయేవి. ఆయన తెలుగువాడై పుట్టటం అపురూపమైన 
వ్యాఖ్యలు వెలయించటం మన భాగ్యవిశేషం. అమరభారతికి ఆయన అలంకరించిన 
అలంకారాలు ఎప్పుడూ నూత్నశోభలు వెదజల్లుతూ ఉంటాయి. కలకాలం 
కలకల్లాడుతూ ఉంటాయి. ఆయన పాండిత్యం లోతులు చూస్తూ ఉంటే ఆశ్చర్యం 
వేస్తుంది. ఎన్నింటిలో ఆయనకు గాఢప్రవేశముందో ఊహక్కూడా అందదు. 
వ్యాకరణంలో, తర్మంలో, వేదాంతంలో, పూర్వమీమాంసలో శ్రుతి, స్కృతి, పురాణేతి 
హాసాల్లో అంలకారంలో అర్థశాస్త్రంలో, కామశాస్త్రంలో, ఆయుర్వేదంలో, అశ్వ, గజ, 
రత్నపరీక్షా, జ్యోతిశ్చాస్తాలలో, శకున, సాముద్రిక, మంత్ర శాస్త్రాల్లో, నాట్యశాస్తాలలో, 
కవిత్వంలో ఒకటేమిటి అన్నిట్లోనూ అందివేసినట్లుగా ఉంది ఆయన ప్రజ్ఞాపాటవం. 

ఏది ఎక్కడ ఎంత అవసరమో అంత సుమాళంగా అందిస్తాడు ఆయాశాస్త్రాల్లో 
ఉన్న కలావిలాసాన్ని కువ్యాఖ్యా విషమూర్చితమైన కాళిదాస కవిత్వానికి సంజీవిని 
పోశాడు. వ్యాఖ్యలకు ఆయన పెట్టిన పేర్లే సార్ధక్యాన్ని సామర్ద్యాన్ని బెచిత్యాన్ని 


మల్లినాథుని ఆత్మీయత 153 


వెల్లడిస్తాయి. తరళమని, సంజీవిని అని, ఘంటాపథమని, సర్వపథీన అని, నిష్కంటక 
అని, జీవాతువు అని చిత్ర చిత్రంగా నామకరణం చేస్తాడు. కవిత్వంలో దాగిఉండే 
అచ్చమైన అందాలు ఆవిష్మరించడంలో ఎంత ఒడుపు చూపిస్తాడో, (ప్రక్షేపాలు పట్టి 
ఇవ్వటంలో అంత ప్రజ్ఞ కనబరుస్తాడు. ఆయన వ్యాఖ్యానం చదువుతూ ఉంటే రసరమ్య 
లోకాల్లో విహరిస్తున్నట్లూ, పారిజాత పరీమళాలతో మత్తెక్కిన మార్గంలో ప్రయాణం 
చేస్తున్నట్లు ఉంటుంది. ఎంత లోకజ్ఞానం, ఎంత విచిత్ర అనుభూతి, ఎన్ని 
సంప్రదాయాలు, ఎన్ని రహస్యాలకు ఆవిష్మరణాలు, ఎన్ని సమస్యలకు పరిష్కారాలు, 
ఎంత విలాసమైన వింగడింపు ఒక విజ్ఞాన విపణీలా ఉంటుంది ఆయన వ్యాఖ్యాన 
సరణి. 

కాళిదాస మేఘం ఎక్కడికో ఎగిరిపోయేది దిక్కూ తీర్ధం లేకుండా మనకు 
దొరికేదికాదు. మల్లినాథుడు ఒక అనుకూల పవనంలా పనిచేసి ఆ మేఘాన్ని తెలుగు 
దేశానికి పట్టుకొనివచ్చాడు. అమృతవర్షం కురిపించాడు కవితాకమనీయంగా. 
పట్టుకుంటే ఇమిడేదికాదు. పట్టుకుంటే తెలిసేదికాదు. అందుకునే ఎత్తుల్లో ఉండేది 
కాదు. అలాంటి మేఘాన్ని అలవోకగా పట్టి జల్లులు కురిపించాడు రసజ్ఞుల హృదయాలు 
పరవశం చెందేలా. ఆయుస్సు మేలిమంతా కరిగిపోయిందట మాఘం, మేఘం 
చూస్తుంటే, వ్రాస్తుంటే భావనా ప్రగల్భమైన నిహాయస వీథిలో విహరిస్తున్న మేఘాన్ని 
పట్టుకోడానికి ఎంత ఆయాసపడ్డాడో! ఏమైతేనేం కాళిదాస కవితా కేదారాన్ని 
పండించాడు. సాగుచేసి బాగుచేసి మేలి మేలి పంటలతో మేఘం మాఘం ఒక్క 
లాంటివి. ఆమాత్రం ఈమాత్రం వాడికి ముక్కు దూరవు. ముక్కతోచదు దిక్కూ తేలీదు. 
ఆ రెండింటికీ మల్లినాథుడు పండించిన వ్యాఖ్యానాలు కన్నుల పండువుగా ఉంటాయి. 
ఆయన అసాధారణ మేధానైళిత్యానికి కైమోడ్చులర్పిస్తాం. బహుముఖ ప్రజ్ఞావైభవానికి 
జోహారుచేస్తాము. మూలంలో లేంది చెప్పడు. అక్కరలేంది అసలేచెప్పడు. చెప్పింది 
మాత్రం ఎవరూ చెప్పంది, అందర్నీ మెప్పించేదీ, సురసరస్వతీ సౌందర్యాల్ని 
కుమ్మరించేదీ చేస్తాడు. “త్వయ్యాయత్తం కృషి ఫలమితి”, “ఛన్నోపాంతః పరిణత 
ఫలద్యోతిభిః); “ప్రాప్యావంతీ నుదయనకథా”, “పాదన్యాసైకి మొదలైన శ్లోకాల్లో 
ఆయన చూపించిన ధ్వని విశేషాలు పరమ, రమణీయంగా ఉంటాయి. “వేణీభూత 
ప్రతను సలిలా”, తస్మిన్‌ కాలే మొదలైన శ్లోకాలలో ఆయనచెప్పే రహస్యాలు- 
రతిసర్వస్వాలు రతిరహస్య మణిదీపాలు. 


154 మల్లినాథసూరి జీవితము రచనలు 


వై జయంతి, విశ్వ, యాదవ, శాశ్వత, మేదినీ, ఉత్పలమాలా హలాయుధ, 
రుద్ర, అమరాది నిఘంటువుల్ని ప్రమాణంగా చూపిస్తాడు. 

వ్యాకరణంలో ఆయనకుండే పాండిత్యం అపారం. నైషధం రెండోసర్లలో 
“భవ్యమన్వయం లభతే ధరబింబం” అనే చోట చేసిన వ్యాఖ్యానం, “భవ్యమబాధితం 
వృత్తిపదార్థాత్‌ సంసర్గ లక్షణ” మని సమర్ధ పరిభాషా సార్థకతా నిరూపణం చేస్తాడు. 
“క్రియేత చేత్‌సాధు విభక్తి చింతా”, భక్తుం ప్రభుం వ్యాకరణస్యదర్పణమ్‌, “గత్వాంత 
రా నలం భైమీ”, “ఉభయే ప్రకృతిఃకామే” “ఇహకిముషసి” ఇత్యాది స్థలాల్లో వ్యాకరణ 
పాండిత్యం మరింతగా స్పష్టంగా అవుతుంది. తర్మంలో వై శేషికులైన వ్యోమశివాచార్య 
శ్రీధరా చార్య, ఉదయనాచార్య కాణాద సూత్రవ్యాఖ్యానాలు (ప్రస్తావిస్తాడు. 
“ధ్వాంతస్సమోరు”, “ఉదయతిస్మ” అనే నైషధ శ్లోకాల్లో అతి లోకంగా ఈ 
న్యాయవైదుష్యం వెల్లడవుతుంది. 

“విశ్వరూపకరణాత్‌, “అనాదిధావి”, పరంపరాయా అనే స్థలాల్లో పూర్వోత్తర 
మీమాంసాశాస్త్ర పాండిత్యం వ్యక్తంచేస్తాడు. నైషధంలో “శ్రీభరాన్‌ అధితిసాత్మరవాణి” 
ఇట్లాంటి స్థలాల్లోనూ, మాఘకావ్యంలో ప్రథమంలో, భారవిలో, రఘువంశ, కుమార 
సంభవాల్లో ఆయాసర్లల్లో వేదాంత పారిజాత ప్రసూనపరిమళాలు గుబాళిస్తూ ఉంటాయి. 
మాఘంలో “ఉదాసితారం”, “విజయస్పయి సేనాయాళ” 'సాంఖ్యపురుషు, “ధాతులీన”, 
ఈ స్థలాల్లో సాంఖ్య యోగ రహస్యాలు అందించాడు. అన్వయముఖంగా అన్నింటినీ 
వ్యాఖ్యానంచేస్తూ తనకి పూర్వం ఉన్న అలంకారశాగస్తాలన్నింటినీ సమన్వయం చేస్తాడు. 
నుమ్మట. బామహ, వామన, దండి, భోజ, రుయ్యకాది మహాలంకారికుల్ని మనోజ్ఞంగా 
సమన్వయ పరిచాడు. శ్రుతబోధ, వృత్తరత్నాకర, పింగళచ్చందాదులలోని మర్మాలు 
ప్రతిసర్గచ్చందంలోనూ ఆవిష్కరిస్తాడు. మన్వాదుల ధర్మాశాస్తాలు, కామందకీయం, 
శుక్రనీతి మాఘంలోనూ, భారవిలోనూ రెండో సర్గల్లో పండిస్తాడు. “రణద్భిరా 
ఘట్టనయా” అనే మాఘ శ్లోకంలో సంగీత కళావేతృత్వం కనపడుతుంది. ఆయనటీకలు 
ఏకావలికి తరళులు, కాళిదాసుకి సంజీవినులు, భారవికి ఘంటాపధం, మాఘానికి 
సర్వంకష, నైషధానికి జీవాతువు, తంత్రవార్తికానికి సిద్ధాంజనం, స్వరమంజరికి 
పరిమళం ఇంకా మిగిలిపోయినవి కొన్ని నిష్మంటకలు, కొన్ని సర్వపధీనలు. 

మల్లినాథుని వ్యాఖ్యానాల ఆరంభంలోని శ్లోకాలు ఆయన కవితా 
కలాప్రాగల్య్యానికీ భక్తిపరవశత్వానికీ ప్రతీకలుగా ఉంటాయి. వాటిలో “ఏకలోచన 
మేకార్థెసార్థలోచనమన్యతః, నీలార్థం నీలకంఠార్ధం మహఃకిమపి మన్మహే”; జాహ్నవీ 


మల్లినాథుని ఆత్మీయత 155 


మూర్డ్ని పాదేవాకాలః కంఠేవపుష్యథ, కామారిం కామతాతంవా కంచిదేకం భజామహే 
మనసో మమసంసార బంధముచ్చేత్తు మిచ్చతః, రామచంద్ర పదాంభోజయుగళం 
నిగళాయతామ్‌; అర్జాంగీకృతాదాంపత్యమపి గాఢాను రాగియత్‌; ఉపాధిగమ్యో 
ప్యనుపాధిగమ్యః, భజేమహి నిపీయెకం ముహురన్యం పయోధరం, మార్గంతం 
బాలమాలోక్య శ్వసంతావాది దంపతీ ఇత్యాది శ్లోకాలు మల్లినాథుని పాండిత్యానికి 
నికషోపలాలు. 

మల్లినాథుడు గొప్ప (ప్రతిభావంతుడని వేరే చెప్పనక్కరలేదు. ఇతని 
వ్యాఖ్యానాలన్నీ దానికి నిదర్శనాలే. పాఠభేదాలు నిరూపించడంలో, ప్రక్షేపాలు 
పట్టిఇవ్వటంలో దుర్వాఖ్యలు ఖండించటంలో ఈతని ప్రతిభ వ్యక్తమవుతుంది. చాలా 
మంది శిష్యులకు పాఠాలు చెప్పడంవల్ల, వ్యాఖ్యానాలు రచించడంవల్ల ప్రసిద్ధి వహించిన 
మల్లినాథసూరికి పదవాక్య ప్రమాణపారావార పారీణుడనీ, శాస్త్రవ్యాఖ్యానాదులు 
రచించిన తరువాత మహోపాధ్యాయుడనీ బిరుదనామాలు లభించాయి. అన్వర్థంగా 
విద్వల్లోకంలో పదమంటే వ్యాకరణం, వాక్యమంటే మీమాంస, ప్రమాణమంటే తర్మం. 
ఈ మూడుశాస్త్రాల్లో పారంగతులైనవారికే ఈ బిరుదు చెల్లుతుంది. “ఈక్షతేర్నాశబ్దమ్‌” 
అనే వేదాంతసూత్రానికి ఉపోద్దాతం వ్రాస్తూ “తత్ర పద వాక్య ప్రమాణ జ్ఞేనాచార్యేణ 
వేదాంతవాక్యానాం బ్రహ్మావగతి ప్రదర్శనాయ వాక్యాభాస. యుక్యాభాస ప్రతిపత్తయః 
పూర్వ పక్షీ కృత్య నిరాక్రియంతే” అనే సందర్భంలో ఈ పదవాక్య ప్రమాణజ్ఞ బిరుదం 
వ్యాసమహర్షికి విశేషణంగా మొట్టమొదట శ్రీశంకర భగవత్పాదులు వాడారు. అట్టి 
బిరుదము మల్లినాథుడికే మళ్ళీ లభించడమూ, మరెవ్వరికీ అట్లాంటి బిరుదం 
లభించకపోవడమూ గమనించదగ్గది. 

ఆనాటి ప్రభుపండితుల సారస్వత కృషి అట్లా ఉండేది. విద్వానేవ విజానాతి 
విద్వజ్ఞన పరిశ్రమమ్‌. మల్లినాథుని ఘనతను, పాండిత్యాన్ని ప్రభువులు, విద్వాంసులూ 
గుర్తించారు. హర్షించారు. రెండో ప్రాఢదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని 
పరిపాలిస్తున్న కాలంలో సెట్టి, కోమటి, వైశ్య, వణిగాదులయిన తెగలలో చతుర్వింశతి 
నగరాల్లోనూ, నూట ఎనిమిది దివ్య తిరుపతులలోనూ వర్తక వ్యాపారాలు 
చేసుకోవడానికి ఎవరెవరు, అర్హులనే విషయంలో వివాదం ఏర్పడింది. వివాదగ్రస్తమైన 
కాంచీపుర శాసనాన్ని పరిశీలించి ధర్మనిర్ణయం చేయడానికి రాయలు ఒక మహాధర్మసభ 
నెలకొల్పడానికి మహావిద్వాంసుడైన మల్లినాథసూరిని అధ్యక్షుణ్ణి చేశాడు. ఆ విధంగా 
మల్లినాథుడు చేసిన ధర్మనిర్ణయం “వైశ్య వంశసుధాకరి మనే పేరుతో ఒకమహా 


156 మల్లినాథసూరి జీవితము రచనలు 


గ్రంథంగా మైసూరు ప్రభుత్వంవారి (ప్రాచీన సంస్కృత గ్రంథాలయంలో భద్రపరచబడి 
ఉంది. ఈ సంఘటన మూలంగా మల్లినాథు ధర్మశాస్త్రవేతృత్వం గోచరమవుతుంది. 
థనార్దనకోసంగాని, సత్మార గౌరవాలకోసంగాని ఎన్నడూ మల్లినాథుడు రాజాస్థానాలలో 
అడుగు పెట్టలేదు. సమయం వచ్చినప్పుడు ధర్మనిర్ణయ మహాసభకు అధ్యక్షత వహించి 
ధర్మనిర్ణయం చేయడానికీ రాజాదరం, ప్రజాదరం పొందడానికీ వెనుకంజ వేయలేదు. 
దీన్నిబట్టి మల్లినాథుని లోకజ్జత, ధర్మానురక్తి, సామర్ధ్యమూ వెల్లడి అవుతాయి. 

దూరతీరాలనుంచి విద్యాభ్యాసం కోసం తన దగ్గరకు వచ్చి తన్నాశయించిన 
విద్యార్థుల్ని కనికరించి విద్యాదానంతోపాటు తండ్రివలె పోషించిన ధర్మాత్ము 
డీమహోపాధ్యాయుడు. రాత్రింబవళ్లు కంటవత్తివేసికొని వివిధగ్రంథాలు పరిశీలించి 
బహుళసంఖ్యలో వ్యాఖ్యానాలు రచించా డీమహావ్యాఖ్యాత. విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొనే 
ఈ వ్యాఖ్యలు వ్రాసినట్లు “మందాత్మానుజిఘృక్షయా” అనే మల్లినాథుని మాటలవల్ల 
స్ఫురిస్తుంది. క్షమావంతుడు, అనలసుడు అయిన ఈతని బహుముఖమైన కృషి “తన 
కావించిన సృష్టి తక్కొారులచేతన్‌ కాదునాన్‌” అన్నట్లు అనితరమైనది. వాదాలతో 
ప్రతిపక్షుల్ని ఆక్షేపించే పట్టుల్లోకూడా కఠినపదాలు ప్రయోగించక పోవడం ఈతని 
అనౌద్ధత్యానికీ, మృదుభాషిత్వానికీ గుర్తు శాస్త్ర ప్రవచనాలతో రాటులదేలినా, 
హాస్యమెరుగని మోటుమానిసిమాత్రం కాదు. పన్నీరు జల్లువంటి లలితహాస్యాలు 
నేర్చినవాడే “యక్షస్య ఉన్య్మత్తత్వాత్‌ ప్రలపితొమ్మని వ్యాఖ్యాత నిరుక్తకారుడంటే అతని 
మాట అతనికే చెల్లిస్తూ “స్వయమేవోన్మత్త ప్రలాపీ” అని నవ్వు కుంటాడు నాథుడనే 
వ్యాఖ్యాతమాటలు పేర్కొంటూ 'నాధవచన మనాథవచనమేవి అని తిరస్కరిస్తాడు. 
మృదువుగా “వీతజన్మజరసమ్‌” అనే చోట వ్యాకరణవిశేషాలు వివరిస్తూ ఇక్కడ 
కొందరు వ్యాఖ్యాతలు పాఠాన్ని పుంలింగంలోకి మార్చడాన్ని మల్లినాథుడు 
విమర్శించాడు. ఇదివారి అవివేకానికి మూలమన్నాడు. ఏవంచ యదత్ర జరస ఇతి 
- కేషాంచిత్‌ పాఠాంతర కల్పనం తదజ్ఞాన విజృంభిత మేవ అంటాడు. ఒకచోట 
విషయాన్ని వివరిస్తూ ఉపపత్తులెన్నో చెప్పి చెప్పి ఇంకా సందేహం తీరకపోతేయది 
తత్రాపి సందేహే స్వకలత్రాని పృచ్చతు అని సుకుమారంగా హెచ్చరిస్తాడు. 

మల్లినాథుడు అఖిలశాస్త్రవేత్త అయినా దిగంత విథశ్రాంతికీర్తి అయినా 
కొంచెమైనా గర్వమెరుగని అమలచరిత్రుడు. విద్వాంసులకు సౌజన్యంవల్ల కలిగిన 
యశస్సు ఈయనతోనే లోకంలో ప్రారంభమైంది. 'లోకేభూ ద్యదుపజ్ఞ మేవ విదుషాం 
సాజన్య జన్యం యశః అని నిగర్వంగా చెప్పుకొన్న వినయసంపన్నుడు. 


మల్లినాథుని ఆత్మీయత 157 


అన్నింటికి మెరుగులు పెట్టింది ఈ విజ్ఞానమూర్తి భక్తిభావం ఎన్ని చదువులు 
చదివినా, ఎన్ని గ్రంధాలు వ్రాసినా పాండిత్యం అలవడుతుందేకాని భక్తిభావం 
కలగడంభాగ్యవిశేషం. వ్యాఖ్యారంభాల్లో ఈ మహాతాత్వికుడు పొందుపరిచిన శ్లోకాలు 
భక్తివైరాగ్యాలకు దీపికలు. ఇవి ఇతని ఆత్మసౌందర్యానికి అద్దం పడతాయి. 


అశంసే నిత్యమానందం రామనాయకథా౭ మృతం 

సద్భిః స్వశ్రవణైర్నిత్యం పేయం పాపం ప్రణోదితుమ్‌. 
రామచంద్ర చరణారవిందయో రంతరంగ చరభృంగలీలయా 
తత్ర సంతి హి రసాశ్చతుర్విధాస్తాన్యథారుచి సదైవ నిర్విశ 
యత్సాదపాంసు సంపర్మాదహల్యాసీ దపాంసులా 
కారుణ్యసింధవే తస్మైనమో వైదేహి బ ధవే 
మనసోమమసంసార బంధముచ్చేత్తు మిచ్చతః 

రామచంద్ర పదాంభోజ యుగళం నిగళాయతామ్‌ 


అని ఈ విధంగా ఆశించాడు - మహాభక్తుడు మల్లినాథసూరి. పైకి కర్మయోగియై 
జీవితమంతా సారస్వత సేవలో వ్యయించి, లోపల జ్ఞానయోగియై చతుర్ధపురుషార్దాన్ని 
ఆకాంక్షించిన పుణ్యమూర్తి మన మహోపాధ్యాయుడు. 

ఇంతటి సమగ్రత్వం లభించేది ఏ కొందరి జీవితాల్లో మాత్రమే “ఆత్మావైపుత్ర 
నామాసి” అన్నట్లు తనంతటి పండితుడు పుంభావ సరస్వతి జ్యేష్టకుమారుడు పెద్దిభట్టు 
తన వ్యాఖ్యలకు దీటయిన వ్యాఖ్యలు వ్రాసి ప్రతాపరుద్ర యశోభూషణానికి రత్నాపణం 
తెరచిన ద్వితీయపుత్రుడు కుమారస్వామి సోమపీథి. మల్లినాథుడు స్వరమంజరికి 
పరిమళ వ్యాఖ్యవ్రాసి తండ్రిగారి అడుగుజాడలలో నడచిన మూడవ కుమారుడు 
గిరినాథుడు. తనచుట్టూ తానురచించిన వ్యాఖ్యానాలు, కృతిరత్నాలు, శిష్యరత్నాలు 
'వానిదిభాగ్యవైభవి మన్నట్లుగా నిండుగా సాగింది. మల్లినాథుని జీవితం నిర్మలంగా 
ప్రవాహంలా. 

ఉభయ కవిమి(త్రుని 'కిమిస్థిమూలాం కిముకౌస్తుభంవా పరిషప్మియాయాం బహు 
మన్యసే త్వం. కింకాలకూటః కిమువాయశోదాస్తన్యం తవస్వాదుపదప్రభోమే”. అనే 
శ్లోకం మల్లినాథుణ్ణి ఆకర్షించింది. అందుచేతనే “జాహ్నవీమూర్థిపాదేవకాలః కంఠే 
వపుష్యథ, కామారిం కామతాతంవా కంచి దేకం భజామహే అనే శ్లోకాన్ని మల్లినాథుడని 
లేఖిని ఆవిష్కరించింది. 


158 మల్లినాథసూరి జీవితము రచనలు 


ఇదేవిధంగా మల్లినాథుని “భజేమహినిపీయెకం ముహురన్యం పయోథరం, 
మార్గంతం బాల మాలోక్యశ్వసంతావాది దంపతీ” అనే శ్లోకం ఆంధ్రకవితా 
పితామహుణ్ణి ముగ్గుణ్జి చేసింది. ఈ భావాన్నే “అంకముజేరి శైలతనయా 
స్తనదుగ్ధములానువేళ” అనే ప్రార్థనా పద్యంలో తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. 

వ్యాఖ్యాతలలో మల్లినాథుని వ్యాఖ్యాన పద్ధతులకు మోజు పడి అనుసరించిన 
వారు ముగ్గురున్నారు. బాల భారతానికి వ్యాఖ్యానం వ్రాసిన మహామంత్రి తిమ్మరుసు, 
ప్రబోధ చంద్రోదయానికి వ్యాఖ్య వ్రాసిన నాదిండ్ల గోపనమంత్రి, ప్రతాపరుద్రీయానికి 
రత్నాపణ వ్యాఖ్య వ్రాసిన కుమారస్వామిసోమపీథి. మల్లినాథుని “నామూలం 
లిఖ్యలేకించిత్‌ నాన పేక్షితముచ్యతే” అనే నియమాన్ని అక్షరాలాపాటించారు. 

ఇక వేదం వేకంటరాయశాస్తులవారి సంగతి చెప్పనక్కరలేదు. ఎందుకంటే 
వారు మల్లినాథుని 'సంజీవినికి చేటికగా సంజీవిని వెలయించినవారు. ఆంధ్ర 
మల్లినాథులుగా తెలుగు వ్యాఖ్యాన ప్రపంచంలో ధ్రువతారగా నిల్పారు. 

సురవరం ప్రతాపరెద్దిగారి ప్రతిభ కొనియాడుతూ డా॥ సి. నారాయణరెడ్డిగారు 
“మూర్భపోయినట్టి తెలుగుజాతి సంస్కృతికి టీకలుదీసిన మల్లినాథుడని రెడ్డిగారిని 
వర్ణించడంలో నారాయణరెడ్డి గారికి మల్లినాథునిపైన ఉండే గౌరవం రెడ్డిగారిపై 
ఉండే ఆత్మీయత ప్రస్ఫుటమవుతాయి. 

మల్లినాథుడు కాళిదాసును బుద్ధిపూర్వకంగా అనుసరించిన అనుకరించిన 
స్థలాలుచూస్తే మల్లినాథునికి పూర్వకవులమీద, అందులోనూ కాళిదాసుపైన ఉండే 
గౌరవభావం గర్వరాహిత్యం దర్శనమిస్తాయి. “వాగర్జావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, 
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” అని కాళిదాసు కావ్యారంభంచేస్తే - మాతా 
పితృభ్యాం జగతో నమో వామార్ధజానయే, సద్యో దక్షిణ దృక్పాత సంకుచ ద్వామదృష్టయే” 
అని మల్లినాథుడు వ్యాక్యారంభం చేస్తాడు.కాళిదాసు “మంద్రః కవియశః 
ప్రార్థీకమిష్యామ్యప హాస్యతాం, ప్రాంసులభ్యే ఫలే లోభాదుద్భాహు రివవామనః.” 


“అధవాకృత వాగ్దారే వంశేస్మిన్‌ పూర్వసూరిభిః” 
“మణౌవజ్ర సముత్మీర్లే సూత్రస్యేవాస్తిమేగతిః” 


అని వినయాన్ని ప్రకటించుకొంటే “కాళిదాస గిరాంసారం కాళిదాసః సరస్వతీ, చతుర్ము 
భో౭_ థవాసాక్షా ద్విదుర్నాన్యేతు మాద్భశాః” “తథాపి దక్షిణావర్తనాధాద్యైః క్షుజ్ణివర్మసు. 
వయంచ కాళిదాసోక్తిప్వవకాశం లభేమహి” అని మల్లినాథుడు కాళిదాసువలెనే తన 


మల్లినాథుని ఆత్మీయత 159 


వినయాన్ని ప్రకటించుకొన్నాడు. కాళిదానుపైన తనకుండే గురుభావం 
ప్రదర్శించుకున్నాడు. 

సమకాలికుల్ని గౌరవించే సౌజన్యం, బెదార్యం వారి గ్రంథాలకు ప్రచారం 
కలిగించే అభిమానం, ఆదరం మల్లినాథునిలో మూర్తీభవించాయి. తన వ్యాఖ్యానాలలో 
సమకాలికుల గ్రంథాల్ని ఎక్కువగా ఉదాహరించి వాటికి ప్రచారం కలిగించాడు. 

స్వీయాభిప్రాయాన్ని నిర్భయంగా ప్రకటించే ధైర్యం మల్లినాథునికి ఎక్కువ. 
వ్యాఖ్యానాల్లో పూర్వ వ్యాఖ్యాతల మతాలను నిర్ధాక్షిణ్యంగా ఖండించాడు. అట్లాగని 
దోషైకద్భక్కు మాత్రం కాడు. గుణలేశం ఉంటే దాన్ని వెదకిపట్టుకొని మనముందుంచు 
తాడు. 

సాధ్యమయినంతవరకు మూలపాఠాలనే సమర్ధిస్తాడు. ఆ గంతుక పాఠాలను 
ప్రక్షిప్త పాఠాలను అంగీకరించడు. ఏవిధంగానూ సమర్థించడానికి వీలుకాని చోట్ల 
కూడా “నిరంకుశాః కవయః” అనీ “ప్రక్రమానుసారాతాం మదస్తమపి వల్లభ సంగ 
ఇతిప్రయోక్తవ్యే విశేషణత్వేన ప్రయోగో మహాకవీనా మనుద్వేగాత్‌” అనీ సమర్ధిస్తాడు. 
పాఠాంతరాల్లో ప్రమాణంగా ఉన్నవాటిని, లభ్యమైనంతవరకూ పరిగణనలోకి 
తీసుకోవడం ఈయనలో ఉన్న ప్రత్యేకత. అనేక వ్యాఖ్యానలతో ఉన్న వ్రాతప్రతులు 
భద్రపరచి ఉంచటం దీనికి మరో కారణం కావచ్చు. ఒక్కొక్కప్పుడు తానిచ్చిన పాఠాలకు 
సమగ్ర చర్చ చేస్తాడు. ఒకప్పుడు ఏ చర్చా చేయడు. ప్రమాణంగా ఒక పాఠాన్ని 
(గహించినప్పుడు దానిని అంగీకరించిన వ్యక్తిపేరు పేర్మోవడం కూడా మల్లినాథునికి 
అలవాటు ఆయన వ్యక్తి అనుటకంటె విజ్ఞాన సర్వస్వమనదగినవాడు. మల్లినాథసూరి 
అభినవగుప్తుడు నిర్ణయించిన సహృదయ లక్షణాలన్నీ మూర్తీభవించినవాడు. గ్రంథ 
ప్రచారానికిగాని వ్యాప్తికిగాని అవకాశమేలేని అట్లాంటి రోజులలో ఇన్ని గ్రంథాలు, 
నిఘంటువులు మల్లినాథుడుదాహరించడం మహాశ్చర్యం కలిగిస్తుంది. వ్యక్తిగత 
విషయాలజోలికి మల్లినాథుడు పోలేదు. పీఠికాశ్లోకాల్ని బట్టి శైవ మతాభిమానమున్నట్లు 
కొందరు చెబుతున్నారు. కాని అది అంత నిశ్చయంగా చెప్పడానికి వీలుగాలేదు. 
పీఠికాశ్లోకాలలో శ్రీరామ చంద్రస్తుతి ఎక్కువగా చేశాడు. అదికాక రఘువీరచరితమనే 
మహాకావ్యాన్ని రచించాడు. వీటినిబట్టి శ్రీరామ భక్తిపరుడని మాత్రం స్పష్టంగా 
తెలుస్తున్నది. 

మల్లినాథుని వ్యాఖ్యానాలు వేదవేదాంగాలకు (శ్రుతి, సృతిపురాణితిహాసాలకు, 
ధర్మార్థ కామశాసస్తాలకు, ఛందో లంకారాలకు పట్టుకొమ్మలుగా ఉంటాయి. 


160 మల్లినాథసూరి జీవితము రచనలు 


“జగతి వివిధ విద్యాసింధుముష్టింధయానాం 
పరభణితి పరీక్షా యుజ్యతే సజ్జనానాం 
తదిహ మమ నిబంధే దూషణం భూషణంవా 
భవతియది విదగ్ధెః తద్ధ్యవశ్యంవిమృశ్యమ్‌.” 


అంటాడు ఏకావళీ టీకాంతంలో 'బెండో, గుండో” తేల్చమంటాడు సాహసంగా. ఎంత 
ప్రత్యయమున్నవాడు! అలా అని అన్యధిక్కారంలేదు. 


పారీణాః పదసాగరస్యకతిచిత్‌ 
తంత్రే స్వతంత్రాఃపరే 
కేచిత్‌ కర్మశతర్మవక్ర భణితి 
ప్రొఢిప్రియం భావుకాః 
అన్యే సత్మవితామృతా బ్ధిలహరీ 
మృష్టాంశ ముష్టింధయాః 
నై తేకేపివయంతు, కింతు 
తఇమే సర్వేబహూకుర్వతే. 


తద్దివ్య మవ్యయంధామ సారస్వతముపాస్మహే 
యత్ర్రకాశాత్‌ ప్రలీయంతే మోహాంధతమసశ్ళటాః 


శుభమ్‌. 


TIAL 


మల్లినాథుని ఆత్మీయత 161 


16. అనుబంధం 
(గ్రంథాలు - (గ్రంథకర్తలు 


1. రామాయణమ్‌, 2. మాఘకావ్యమ్‌, 3. నైషధః, 4. రససుధాకరః, 
5. పాలకాప్యః, 6. భవిష్యోత్తరమ్‌, 7. మార్మండేయః, 8. వాల్మీకి 9. రాజమృగాంకః, 
10. యాజ్ఞవల్యః, 11. మితాక్షరా, 12. న్యాసోద్యోతః, 18. మాతంగః, 
14. న్యాసకారః, 15. భట్టమల్లః, 16. పరాశరః, 17. వాత్స్యాయనః, 18. అలంకార 
సర్వస్వకారః, 19. కామందకః, 20. జయాదిత్యః, 21. వసంతరాజీయమ్‌, 
22. దశరూపకమ్‌, 283. కామందకమ్‌, 24. ఘంటాపధమ్‌, 25. సంజీవినీ, 
26. గణవ్యాఖ్యానమ్‌, 27. భాపష్యకారః, 28. పౌరాణికాః, 29. హలాయుధః, 
30. రంగరాజః, 31. పూర్వాచార్యాః, 32. హేమచంద్రః, 33. రత్నాకరః, 
34. హేమః, 85. వృత్తరత్నాకరః, 36. అమరశేషః, 37. నైదానికాః, 
38. కావ్యప్రకాశమ్‌, 39. 'సోహమిత్యాది” శ్రుతిః, 40. “నచపునరావర్తతే' శ్రుతిః, 
41. ఆచార్య దండీ, 42. క్షీరస్వామీ, 43. అభిధానరత్నమాల, 44. మహాభాష్యమ్‌, 
45. భగవానగస్యః, 46. వైజయంతీ, 47. సంగీతరత్నాకరం, 48. అలంకారశాస్త్రము, 
49. భాగవతము, 50. భగవద్గీత, 51. విష్ణుపురాణము, 52. అలంకార 
సర్వస్వసంజీవిని, 58. భట్టోమల్లః, 54. భట్టపాదః, 55. భట్టనాయకః, 56. తంత్ర 
వార్తికటీకా, 57. చక్రవర్తిన్‌, 58. కిరణావళి, 59. అలంకారసర్వస్వ సంజీవినీకారః, 
60. స్వరమంజరీ పరిమళవ్యాఖ్య, 61. ముద్రారాక్షసమ్‌, 62. శ్రీ శంఖుకః, 
63. పురుషసూక్తమ్‌, 64. శబ్దార్ణవము, 65. అశ్వలాయనః, 66. అవస్థాసంగ్రహః, 
67. వ్యాఖ్యాసుధా, 68. అశ్వశాస్త్రమ్‌, 69. రేవతోత్తరమ్‌, 70. హయలీలావతి, 
71. మృగచర్మీయమ్‌, 72. రాజపుత్రీయమ్‌, 73. శాకటాయానః, 74. సర్వధరః, 
75. దేశికః, 76. భోజరాజః, 77. విశ్వప్రకాశః, 78. సాంఖ్యసిద్ధాంతః, 
79. పింగళనాగః, 80. అగస్యరత్నశాస్త్రము, 81. కాత్యాయనః, 82. నారసింహమ్‌, 
83. శకునార్థవః, 84. ఆఖ్యాతచంద్రికా, 85. ఆపస్తంబః, 86. ఆర్యభట్టః, 
87. లఘుజాతకమ్‌, 88. కాళిదాసః, 89. కుమారసంభవమ్‌, 90. కూటస్టీయమ్‌, 
91. గోవర్జీయః, 92. చాక్షుసః, 93. దక్షిణావర్త, 94. దండనీతిః, 95. దశరూపకమ్‌, 


162 మల్లినాథసూరి జీవితము రచనలు 


96. హరివంశం, 97. సిద్ధయోగ సంగ్రహః, 98. వృత్తికారః, 99. విష్ణుపురాణమ్‌, 
100. విశ్వప్రకాశః, 101. బాహటః, 102. ఉత్సలమాలా, 108. మిహిరాచార్యః, 
104. హేమచంద్రః, 105. వామనపురాణమ్‌, 107. అష్టాంగహృదయమ్‌, 
108. అభిధాన చింతామణి, 109. అభిధాన రత్నమాల, 110. ఉణాదిసూత్రమ్‌, 
111. ఉత్తర కాండమ్‌, 112. ఛాందోగ్యోపనిషత్‌, 116. చాణక్యనీతిః, 
117. భుంటాపధః, 118. కువలయానందః, 119. తైత్తిరీయోవనిషత్‌, 
120. నిరాలంబోపనిషత్‌, 121. వార్తికమ్‌, 122. వసంతరాజీయమ్‌, 123. భవిష్య 
పురాణమ్‌, 124. గణసూత్రమ్‌, 125. మహానారాయణోపనిషత్‌, 126. మహాభారతమ్‌, 
127. భాపష్యమ్‌, 128. ముండకోపనిషత్‌, 129. అనుశాసనము, 130. అగస్త్యుడు, 
131. యజుర్వేదనంపితా, 132. మేఫుదూతమ్‌, 18383. జయాదిత్యః, 
134. రత్నప్రకాశః, 135. రఘువంశమ్‌, 136. యోగయాత్రాః, 137. రత్నశాస్త్రమ్‌, 
138. పరిభాషా, 139. పాలకావ్యమ్‌, 140. రేవతోత్తరమ్‌, 141. శ్వేతాశ్వతరోపనిషత్‌, 
142. పాణిని, 143. వృత్తరత్నాకరటీకా, 144. వృత్తివార్తికమ్‌, 145. ఆపస్తంబుడు, 
146. కల్యాణవర్మ, 147. జైమినిః, 148. న్యాసకారః, 149. పింగళనాగః, 
150. పౌరాణికాః, 151. భాష్యకారః, 152. నృత్యవిలాసః, 158. నిరుక్తమ్‌, 
154. సర్వస్వకారః, 155. వ్యక్తి వివేక, 156. వైద్యకమ్‌, 157. ప్రకాశవర్వు, 
158. రసరత్నాకరము, 159. వాత్వ్యాయనీయాః, 160. రత్న(ప్రదీపః, 161. త్రికాండ 
వేషమ్‌, 162. రభసకోశః, 163. దశరూవకః, 164. బాలకావ్యము, 
165. సాముద్రికాః, 166. రతిరహస్యమ్‌, 167. కుముదాకరః, 168. ధన్వంతరిః, 
169. సిద్ధాంతకౌముది, 170. శాకటాయనః, 171. సాహిత్యదర్పణము, 
172. ఏకావళి, 173. వ్యక్తివివేకారః, 174. నీతివాక్యామృతమ్‌, 175. భవభూతి, 
176. అభిజ్ఞానశాకుంతలమ్‌, 177. సారస్వతాలంకారం, 178. రసాకరః, 
179. అలంకారసూత్రము, 180. శ్రీహర్ష చరితమ్‌, 181. సంగీతరత్నాకరమ్‌, 
182. రసరత్నాకరము, 1883. అక్షయ్యకోశః, 184. అశోకకల్పమ్‌, 185. నిరుక్తకారః, 
186. మాలతీమాలా, 187. మదిరార్ణవము, 188. అమరవచన వ్యాఖ్యానమ్‌, 
189. నృత్యసర్వస్వమ్‌, 190. శంభురహస్యమ్‌, 191. స్మాందపురాణమ్‌, 
192. పాణినీయమ్‌, 193. చాంద్రవ్యాకరణమ్‌, 194. నిమిత్తనిదానమ్‌, 
195. కర్ణోదయమ్‌, 196. శకునశాస్త్రమ్‌, 197. రాజకందర్చః, 198. శాబరభాష్యము, 
199. ఆలంకారికాః, 200. (బవ్మావురాణమ్‌, 201. (శాతలింగము, 
202. యోగసారము, 208. నానార్థకోశః, 204. పరిశిష్టము, 205. నిరుక్తము, 
206. ముగ్గబో ధకారః, 207. భూదాలః, 208. జ్యోతిషికాః, 209. గజాయుర్వేదము, 


అనుబంధము 163 


201. 


214. 
219. 


224. 
229. 
234. 
239. 


244. 
249. 
254. 
259. 
264. 
269. 


అభినవగుప్తః, 211. నారదః, 212. బ్రహ్మాండపురాణమ్‌, 213. భరతః, 
బుధః, 215. కాశికా, 216. యాస్యః, 217. నాధః, 21రి. వశిష్టః, 
కోశ, 220. కవిః, 221. కౌటిల్యః, 222.మనుః, 228. వాగ్భటః, 
రుద్రః, 225. రసికాః, 226. అజయః, 227. భారవిః, 228. పతాకాయము, 
సజ్జనః, 230. మాతంగః, 231. మాఘః, 232. వైద్యకము, 233. రుద్రటః, 
మార్తాండః, 285. ధరణిః 236. భట్టః, 237. సాంఖ్యాః, 238. బాహటః, 
కేశవః, 240. కైయటః, 241. శాశ్వతః, 242. దత్తిలః, 243. యాదవః, 
విశ్వః, 245. వామనః, 246. బామహః, 247. శాంకర, 248. శాబర, 
గోనర్థః, 250. ఆశమము, 251. ముకుటః, 252. కణభుక్‌, 258. గార్హ్యః, 
గౌతమః, 255. వ్యాసః, 256. శంఖః, 257. హారీతః, 258. భాగురాః, 
స్మాందమ్‌, 260. సంగ్రహః, 261. హైమః, 262. హరిః, 263. స్వామీ, 
అనేకార్థః 265. మేదినీ, 266. న్యాయః, 267. (శ్రుతిః, 268. శాస్త్రమ్‌, 
వచనమ్‌, 270. ఉత్పలః, 271. వల్లభః, 272. అజయపాలుడు, 278. 


ఆర్యభట్టు, 274. ఉజ్వలదత్తుడు, 275. ఉదయనుడు, 276. ఉద్భటుడు, DTT. 
కాహళుడు, 278. కౌమారుడు, 279. గురు, 280. చార్వాకుడు, 281. ధ్వనికారుడు, 


282. 


286. 
290. 
295. 
299. 
803. 
308. 
312. 
315. 
319. 
323. 
326. 
330. 
334. 


164 


ధనంజయుడు, 283. న్యాయాచార్యః, 284. నైయాయికాః, 285. పారమేశ్వరః, 
పాస్మరః, 287. పితామహః, 288. (ప్రాభాకరః, 289. బౌద్దాః, 
భౌట్టాకారికాః, 291.భూపాల, 292. భట్టి, 293. మాం|(తికః, 294. వరరుచి, 
యాజ్ఞికాః, 296. మీమాంసకాః, 297. వరాహమిహిర, 298. విద్యాచక్రవర్తి, 
విద్యాధర, 300. విశ్వేశ్వరభట్టారక, 301. వ్యాడి, 302. వ్యోమశివాచార్య, 
శతరి, 804. శౌనక, 805. శ్రీధరాచార్య, ౩06. సుబోధినీకార, 807. సౌగత, 
సూత్రకారః, 309. హరి, 310. కాదంబరి, 311. అధికారసూత్రమ్‌, 
ఆవహావయా[త, 318. కళాకోశ, 314. గణరత్న మహోదధి, 
గరుడపురాణం, 316. దర్పణ, 317. దర్శన, 318. నిఘంటువు, 
నిమిత్తనిదాన, 320. పృథ్వీప్రకరణ, 321. పశుశాస్త్ర, 322. బుద్ధచరిత, 
బృహస్పతిస్కృతి, 324. (బ్రహ్మాండపురాణము, 325. భాష్యలక్షణము, 
భారతి, 327. మాలవిక, 328. వర్ధమానసూత్ర, 329. వేదాంతము, 
వేదవాక్యము, 381. శయనశాస్త్రము, 332. శాలికా, 3833. శ్రీమద్భాగవతోక్తి, 
శివమహిమ్నస్తోము, 335. హారావలి. 


WIENS 


మల్లినాథసూరి జీవితము రచనలు 


17. Bibliography 


రఘువంశం (9 వ్యాఖ్యానాలతో పూనా ప్రచురణ). 
కుమారసంభవం. 

కిరాతార్జునీయం. 

మేఘసందేశం. 

శిశుపాలవధమ్‌. 

నైషధీయచరితం. 

ప్రతాపరుద్రీయ రత్నావణవ్యాఖ్య. 

తెలుగు విజ్ఞానసర్వస్వం భాషాసంస్కృతి. 
సం(గహాంధ్ర విజ్ఞానకోశము 7వ వాల్యూమ్‌. 
సంస్కృతకవి జీవితము. 


స్వర్ణహంస. 


౨ ౨౦వ రాలా జ ల [టై గో 


(త (బా (కీ 
సు గై 9 


అక్షరార్సాన. 
శారదామంజీరము. 
సాహితీవాల్లభ్యము. 
ఆంధ్రమాఘము. 
ఏకావళి. 
భట్టికావ్యము. 
ప్రబంధ వాజ్బ్యయము. 


(శ (త గా (టీ ట్రా (బాత టాకీ 
060౫ రారా జ లు 


కావ్యాదర్శం (హిందీ వ్యాఖ్యతో). 

సంస్కృత మాన్యుస్మిష్ట ఇన్‌ ది రాజస్థాన్‌ ఓరియంటల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూటట్‌ 
పార్టు B. 

తెలుగు జర్నలు. 

కాకతీయ సంచిక. 

చక్రం మాసపత్రిక. 


DBD 
ఠా 


సం 9 DW 
లు ఫం గో 


Bibliography 165 


24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
38. 
34. 
835. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
తత. 


44. 


166 


రఘువీరచరితమ్‌. 

బారతులు. 

అభిజ్ఞానశాకుంతలమ్‌. 

రాజశిల్సి. 

రసార్ణవసుధాకరమ్‌. 

రెడ్డి సంచిక. 

చాటుధారా చమత్యారసారాః. 

శ్రీనాథుని శృంగారనైషధ వ్యాఖ్యానం. 

ఆంధ్రుల చరిత్ర సంస్కృతి (ఖండవల్లి లక్ష్మీరంజనం). 

శ్రీమతి ఆర్‌. అనంతలక్ష్మి సిద్ధాంతవ్యాసం. 

డా॥ పి. శ్రీరామమూర్తిగారి సిద్ధాంతవ్యాసం. 

వేదం వేంకటరాయశాస్తిగారి మేఘసందేశం. 

సురవరం ప్రతాపరెడ్డి స్మారక సంచిక. 

కీ.శే, వేదం వేంకటరాయశాస్తిగారి సన్మాన సంచిక. 

సురవరం ప్రతాపరెడ్డి జీవితము-సాహిత్యము. 

History of Reddy Kingdoms. 

Alfred Hillebrandt Kalidasa (An estimate of his literary merit). 
Kalidasa's Vison of Kumarasambhava. 

The Kumarasambhava of Kalidasa by Surya Kanta. 
History of Clasical Samskrit Literature by Sri 
M.Krishnamachariar. 


New Indian Antiqvuary Vol. 11. 


IIE 


మల్లినాథసూరి జీవితము రచనలు 


18. సహకరించిన మనీషులు 


ఆచార్య దివాకర్ల వేకంటావధానిగారు. 
ఆచార్య కె. వి. ఆర్‌. నరిసంహంగారు. 
ఆచార్య బి.రామరాజుగారు. 

ఆచార్య యస్వీ జోగారావుగారు. 
ఆచార్య పి. శ్రీరామమూర్తిగారు. 
ఆచార్య పాటిబండ మాధవశర్మగారు. 
శ్రీ గుండేరావు హర్మారేగారు. 

శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్తిగారు. 

శ్రీ తిరుమల రామచంద్రగారు. 

శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు. 

శ్రీ కేశవపంతుల నరసింహశాస్తిగారు. 


శ్రీ పేరి సూర్యనారాయణశాస్తిగారు. 


౨ ౨౦వ రాలా జ ల [టై గో 


వ 
లబ [టం గ ౯ 


శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు. 
శ్రీ కె.వి.ఎన్‌. అప్పారావుగారు. 

శ్రీ కొల్లూరు లక్ష్మణమూర్తిశర్మగారు. 
శ్రీ కొల్లూరు అవతారశర్మగారు. 

శ్రీ మానాప్రగడ శేషశాయిగారు. 

శ్రీ గూడపాటి సాంబశివరావుగారు. 
శ్రీ చర్ల గణపతి శాస్త్రిగారు. 

శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు. 
శ్రీ గంటిజోగి సోమయాజిగారు. 

శ్రీ గుమ్మా జానకిరామారావు. 

డా॥ కొత్తపల్లి వీరభ[ద్రరావుగారు. 
డా॥ ముదిగొండ వీరభద్రశాస్త్రిగారు. 


60 [9 [9 STE 
యల [౭ ౯౯౨౪౭౪ ౦౫ రాలా ఖు 


సహకరించిన మనీషులు 167 


25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
38. 
34. 
85. 


168 


శ్రీహరి ఆదిశేషువుగారు. 

శ్రీ నీలా జంగయ్యగారు. 

శ్రీ పాశం చెన్నకేశవరెడ్డిగారు. 

శ్రీ పోరంకి దక్షిణామూర్తిగారు. 

శ్రీ ఎమ్‌. ఎల్‌ నరసింహారావుగారు. 

శ్రీ ఆర్యసోమయాజుల నరసింహశాస్తిగారు. 
శ్రీ ముకురాల రామారెడ్డిగారు. 

శ్రీ అనుముల కృష్ణమూర్తిగారు. 

శ్రీ భాష్యం రామానుజాచార్యులుగారు. 
శ్రీమతి పి. విజయలక్ష్మిగారు. 


శ్రీ మహబూబ్‌ నారాయణగారు. 


IIE 


మల్లినాథసూరి జీవితము రచనలు 


ప్రచురణ : 583 


మల్లినాథసూరి జీవితము - రచనలు 
బృందావనం రామానుజాచార్యులు, భాషాప్రవీణ 
డా॥ గుమ్మా శంకరరావు, ఎం.ఏ., పిహెచ్‌.డి. 


తొలి ముద్రణ : శ్రీను పబ్లికేషన్స్‌, (గుమ్మా శంకరరావు)-1977 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : మే, 2019 


ప్రతులు : 1000 


వెల : ₹ 70.00 


అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


వ్యాఖ్యాన వైశిష్ట్యం 


సంస్కృతంలో మహాకవిగా కాళిదాసుకు ఎంత పేరు వచ్చిందో, అంతపేరు 
ఆయన పుస్తకాలకు వ్యాఖ్యానాలు రాసిన మల్లినాథునికి కూడా వచ్చింది. ఒకవిధంగా 
విషమూర్చితలైన కాళిదాసు కావ్యాలకు మల్లినాథసూరి తన వ్యాఖ్యాన సంజీవనితో 
ప్రాణం పోశాదని పండితలోకం ప్రశంసించింది. 

కాళిదాసు మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం కావ్యాలకేకాక 
భారవి కిరాతార్జునీయానికి, మాఘుని శిశుపాలవధకూ, శ్రీహర్షుని నైషధీయ చరితానికీ 
ఇంకా ఎన్నో సంస్కృత రచనలకు అనన్య సామాన్యమైన వ్యాఖ్యలు రాసి ఆ కావ్యాలకు 
వన్నె తెచ్చారు. ఆయా కవుల ప్రతిభా విశేషాలను మల్లినాథసూరి చెప్పిన తరువాతనే 
పాఠకలోకం, పండితలోకం గ్రహించి అబ్బురపడింది. 

మహోపాధ్యాయ బిరుదాంకితుడు మల్లినాథసూరి భాష, వ్యాకరణ, 
ఛందో౭.లంకార శాస్తాలన్నింటిలో గొప్ప పండితుడు. తన కాలంనాడు మరే 
వ్యాఖ్యాతలు చెప్పని అంశాలను తన బహుశాస్త్ర పాండిత్యం చేత విపులీకరించి 
నిరూపించి చూపించాడు. ఒక వ్యాఖ్యాతకు ఇంత కీర్తిప్రతిష్టలు రావడమనేది కేవలం 
మల్లినాథసూరికే సాధ్యమయింది. 

ఆ మహా పండితుడు, మహా వ్యాఖ్యాత, మహోపాధ్యాయుడు కోలచెల 
మల్లినాథుడు తెలంగాణలోని మెదక్‌జిల్లా ప్రాంతంవాడు కావడం మనం గర్వించదగిన 
విషయం. 14వ శతాబ్దానికి చెందిన అతని వంశపారంపర్యం, జననం, ప్రాంతం, 
రచనలు మొదలయినవన్నీ శోధించి సేకరించి రాసిన పుస్తకం ఇది. మల్లినాథుని 
రచనల గురించి కూడా ఇందులో వివరించబడింది. 

1975లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన పోటీలో 
ఉత్తమమయిందిగా ఈ పుస్తకం ఎంపికయింది. గుమ్మా శంకర్‌రావు, మరియు 
బృందావనం రామానుజాచార్యులు కలిసి రాసిన ఈ పుస్తకం సంస్కృత, తెలుగు 
సాహితీవేత్తలందరూ చదువదగింది. 1977లో ముద్రించబడిన ఈ పుస్తకం ఈనాటి 
కవి పండితులు, సాహితీవేత్తలు మల్లినాథుని గురించి తెలుసుకోవడానికి అనుకూలంగా 
ఉంటుందని భావించి తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రిస్తున్నది. 


02.05. 2019 = తెలంగాణ సాహిత్య అకాడమి 





శ్రీరస్తు 


తద్దివ్యమవ్యయంధామ 

సారస్వత ముపాస్మహే, 
యత్ర్రకాశాత్‌ ప్రలీయంతే 
మోహాంధ తమసశ్ళటాః 














WIEN 





అంకితం 


సాహితీబ౦ధులకు 





౨ ౨౦౫ ౯ాలా ుఉు ల ఫం గ 


ముందుమాట 

పరిమళం 

ఉపోద్దాతము 

వంశావళి 

మల్లినాథుని నివాసము -ఇంటిపేరు 
మల్లినాథుని కాలనిర్ణయము 
మల్లినాథుని బాల్యము -విద్యాభ్యాసము 
మల్లినాథ నామధేయులు 
వ్యాఖ్యానాలు - వాటి అవసరము 
మల్లినాథుని వ్యాఖ్యానవైఖరి 
వ్యాఖ్యానాలు -(గంథపరిచయము 
మల్లినాథుని వ్యాఖ్యాన రచన-తులనాత్మక పరిశీలన 
బహుశాస్త్రవైదుష్యము 

న్యాయ దర్శనం 

మల్లి సౌరభము 

వివిధ విషయాలు 

మల్లినాథుని ఆత్మీయత 

అనుబంధం 

బిల్లియోగ్రఫీ 

సహకరించిన మనీషులు 


WIENS 


100 
115 
137 
150 
158 
162 
165 
167 


ముందుమాట 


1975 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, హైదరాబాద్‌వారు 
“మల్లినాథసూరి జీవితము-రచనలు” అన్న విషయంపై (గంథం పోటీకి 
పంపవలసినదిగా కోరటమూ, పోటీకి పంపిన మా రచన ఉత్తమమైనదిగా 
పరిగణింపబడి బహుమతి పొందడమూ జరిగింది. ఈ సదవకాశాన్ని మాకు కల్పించిన 
సాహిత్య అకాడమీ వారికి మేమెంతో కృతజ్ఞులము. 

మిత్రుడు శ్రీమాన్‌ బృందావనం రామానుజాచార్యులు నాతోపాటు ఈ రచనచేసి 
అకాడమీ బహుమతి పొందిన వార్త వినకుముందే కీర్తిశేషులైనారు. అది నాకు 
సంతాపకరమైనది. 

నామీద వ్యక్తిగతమైన ఆదరాభిమానాలు కలిగి చాలా కాలముగా నాకు 
సహాయపడుతున్న మిత్రులు ఇతోధికంగా ధన సహాయంచేసి ఈ గంథముద్రణకు 
తోడ్చడినారు. వారందరికీ నా కృతజ్ఞతలు. 

పుస్తకాన్ని సకాలంలో అచ్చువేసి అందించిన లలితాప్రెస్‌, ఖైరతాబాద్‌, 
హైదరాబాద్‌ వారికి నా కృతజ్ఞతలు. 

ఈ గ్రంథానికి వ్రాతప్రతులు రెండింటిలో ఒక ప్రతిని సిద్ధం చేసిన నా 
మేనల్లుడు చి॥ వేదుల లక్ష్మీసత్యశంకరరావుకు నా ప్రత్యేక శుభాశీస్సులు. 


ఇట్లు 


హెదరాబాద్‌, బుధజనవిధేయుడు 


25.3. 1977 గుమ్మా శంకరరావు 


పరిమళం 


మల్లి-సౌరభం : మల్లినాథుణ్ణి మహావ్యాఖ్యాతగా అందరూ అభివర్ణిస్తారు. 
“మల్లినాథ కవిస్సోయం”, “మల్లినాథవిదుషా” అని అతడే చెప్పుకున్న 
మాటలకు ప్రత్యేకంగా ప్రాధాన్యం జరగలేదు. ఇందులో మల్లినాథుని 
కవితాకలాప్రాగల్భ్యం పరిచయం చేయడం జరిగింది. “నామైకదేశే 
నామగ్రహణం” అనే సంప్రదాయం ఆధారంగా మల్లినాథలో “మల్లి” మాత్రం 
[గ్రహించడం మల్లినాథ కవితా సౌరభం-మల్లీ సౌరభం కూడా స్ఫురింపచేయడం 
కోసమే. 

తులనాత్మక పరిశీలన : సుమారు పన్నెండుగురు వ్యాఖ్యాతల వ్యాఖ్యలతో 
మల్లినాథుని వ్యాఖ్యలు సరిపోల్చడం, వ్యాఖ్యాత్భ చక్రవర్తిగా మల్లినాథునికి 
ఉండే అర్హత, నిరూపించడం, మల్లినాథుని వ్యాఖ్యాన వైళిష్ట్రం వివరించడం 
జరిగింది. 

మహోపాధ్యాయ : మల్లినాథుడు 'మహోపాధ్యాయుడు” అని ఉన్నది. 
కాని మల్లినాథుని కాలంనాటికి “మహోపాధ్యాయ” బిరుదమే సర్వోతృష్టంగా 
ఉన్నది. అందువల్ల దానినే (గహించడం జరిగింది. శ్లోకాలలో 
“'మహోపాధ్యాయ ఆఖ్యాతః అనే ఉంది. చాలా గద్యల్లో కూడా 
“మహోపాధ్యాయ” బిరుదమే ఉన్నది. 

పెద్దిభట్టు : మల్లినాథసూరికి పెద్దిభట్టు అనే అన్నగాని తమ్ముడుకాని 
లేడు. పెద్దిభట్టు మల్లినాథునికి పెద్దకుమారుడు. ఈ పెద్దిభట్టునే మల్లినాథునికి 
సోదరుడనీ లేదా పెద్దిభట్టు-మల్లినాథుల్లిదరూ ఒక్కరే అనీ కొంతమంది 
పేర్కొంటున్నారు. అందువల్ల ఆ విషయం విపులంగా చర్చించడం జరిగింది. 

మల్లినాథ నామధేయులు : మల్లినాథనామంతో చాలామంది కవులు 
సారస్వత రంగంలో తారసిల్లుతున్నారు. కొందరు వీరిని గురించి చాలా కథలు 
చెబుతూ ఆ కథలు మల్లినాథసూరికే అంటకడుతున్నారు. అందులో ఉండే 
అనౌచిత్యాన్ని ఈ శీర్షికలో వివరించడం జరిగింది. 


7 


బహుశాస్త్రవైదుష్యం : మల్లినాథుని బహు(గంథ పరిచయం 
ప్రస్తావించడం జరిగినా విస్తరభీతిచేత సమగ్రంగా చర్చించలేదు. అందువల్ల 
అనుబంధంలో అతడు పేర్కొన్న గ్రంథాల పేర్లూ - గ్రంథకర్తల పేర్లూ ఇవ్వడం 
జరిగింది. 

ఆత్మీయత ఈ శీర్షికలో మల్లినాథుని శిష్యవాత్సల్యం, పూర్వకవులమీద 
ఉండే గౌరవం, గర్వరాహిత్యం, లోకజ్జత, శైలి, హాస్యచతురత, 
భక్తి-వైరాగ్యభావసంపత్తి ఘనత దిజ్మాత్రంగా చూపడం జరిగింది. 


WIENS 





కీ.శే. బృందావనం రామానుజాచార్యులు, భాషాప్రవీణ 
జననం : 1926. 
జన్మస్థలము : లింగాలవలస, రాజాం తాలూకా, శ్రీకాకుళం జిల్లా. 
విద్యాభ్యాసం : విజయగరం మహారాజా సంస్కృత కళాశాల. 


31-3-1976న కీర్తిశేషులయినారు. 





సన 


కీ.శే. డా॥ గుమ్మా శంకరరావు, ఎం.ఏ., పిహెచ్‌.డి. 


జననం : 10-2-1939. 

జన్మస్థలం  : చామలాపల్లి అగ్రహారం, శృంగవరపుకోట తాలూకా, విశాఖ జిల్లా. 
విద్యాభ్యాసం : చామలాపల్లి, విజయనగరం, ఆంధ్రా యూనివర్సిటీ, వాల్తేరు. 
రచనలు : పొడుపు కథలు మోనోగ్రాఫ్‌ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ. 
వ్యాసాలు fh నేయార్థం ఒక పరిశీలన, 2. పోతన అందించిన కవితా 


మందారం, 8. ఖగోళంలో కర్ణుడు, 4. మహతి, 5. ఆర్ష 
సాహిత్యంలో దోహదక్రియల వృక్షాల పాత్ర, 6. మల్లియ రేచన, 
7. కవిసమయాలు శాస్త్రదృష్టి, 

ఇతరములు : అవ్టావధానము, ఏకసంథా గ్రహణశక్తి, అంకగణిత ప్రజ్ఞలు. 
జ్యోతిష వైద్యశాస్తాలలో పంచాంగ గణనంలో ప్రవేశం. 


25-12-2003న కీర్తిశేషులయినారు. 


70 


